


01201. ౧2౮6 


ఖ్రునర్నుద్రిత లఘు గ్రంథాలు 


సొతివాపానానంతిరికులు 


(క్రీశ. 200-625 ప్రాంతము) 


యీరంకి సూర్యనారాయణమూర్తి 





27-29 డిసెంబర్‌, 2012, తిరుపతి 





పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 
మండలి వెంకట కృష్ణారావు అంతర్జాతీయ తెలుగు కేంద్రం 
హైదరాబాద్‌ 


సాతవాహనానంతరీకులు (కీ.శ. 200-625 ప్రాంతము) 


రచయిత ౩; యీరంకి సూర్యనారాయణమూర్తి 
1వ పగ :  81-8607/3-320-5 
(లి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 
ప్రచురణల సంఖ్య: శీర్‌ 
వెల ;: రూ. 20/- 
ప్రతుల సంఖ్య : 5000 
ప్రథమ ముద్రణ : ఏప్రిల్‌ 1975 
ముద్రణ ;:. డిసెంబరు, 2012 
ప్రతులకు :. సంచాలకులు 
ప్రచురణల విభాగం, 


పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 
పబ్లిక్‌ గార్దెన్స్‌, హైదరాబాద్‌ - 500 004. 


ముద్రణ : చరిత ఇంటప్రెషన్స్‌, అజామాబాద్‌, హైదరాబాదు 


యన్‌. కిరణ్‌ కుమార్‌ రెడ్ది హైదరాబాదు 


€.... 





నాంది 


ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారిని ఒక్క వేదిక పైకి తీసుకు వచ్చేందుకు, 
తెలుగు ప్రభలను దశదిశలా వ్యాపింపజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2012 డిసెంబర్‌ 
27 నుండి 29 వరకు ఏడుకొండలవాడి ఆవాసమైన తిరుపతి పుణ్య క్షేత్రంలో అత్యున్నత 
స్థాయిలో తెలుగు మహాసభలను ఏర్పాటు చేసింది. రాష్ట్రంలోనూ, దేశంలోనూ, ఇతర 
దేశాల్లోనూ ఉన్న తెలుగు వారందరూ పరస్పరం భావ వినిమయం చేసుకోవడానికీ, 
తెలుగువారు తమ గత చరిత్రను సంస్మరించుకుంటూ, ఉత్కృష్టమైన భవిష్యత్తును 
నిర్మించుకోవడానికో ఈ మహా సభలు ఎంతగానో దోహదం చేస్తాయని మేము 
విశ్వసిస్తున్నాం. 

తొలి ప్రపంచ తెలుగు మహాసభలు జరిగి 387 సంవత్సరాలు గడిచాయి. అయితే 
ఇంతవరకూ ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ మహాసభలను నిర్వహించడానికి చొరవ 
చూపలేదు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ ప్రజాజీవితాన్ని ఎలా 
మెరుగుపరచాలీ, తెలుగు వారి వైభవాన్ని ఎలా పరిరక్షించాలీ అనే దృష్టితో పనులు 
చేపడుతోంది. తెలుగువారి నిర్వహణ సామర్ధాన్ని ఇటీవల జరిగిన జీవ వైవిధ్య సదస్సులో 
కూడ ప్రభుత్వం నిరూపించింది. ఈ నేపథ్యంలోనే ప్రపంచ తెలుగు మహాసభలను 
నిర్వహించడానికి సమాయత్తమైంది. 


ఇటీవల కాలంలో ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో రాజకీయ, సామాజిక, సాంస్కృతిక 
పరిణామాలు సంభవించాయి. వీటి నేపథ్యంలో బహుభాషా దేశమైన మన భారత 
దేశంలో తెలుగు భాష, సాహిత్యం, చరిత్ర, సంస్కృతి, కళలు మొదలైన విషయాల్లో 
జరిగిన కృషి గురించి, జరగవలసిన కృషి గురించి మనం చర్చించవలసింది ఎంతో 
ఉంది. ప్రపంచీకరణ నేపథ్యంలో మన తెలుగు భాష ఉనికిని కోల్పోకుండా 
పరిరక్షించేందుకు, తెలుగు బెన్నత్యాన్ని నలుదిశలా చాటేందుకు రాష్ట ప్రభుత్వం కృత 
నిశ్చయంతో ఉంది. నిత్యం ప్రజల హితం కోరి, ప్రజల అభీష్టాలను నెరవేర్చేందుకు, 
తెలుగు జాతి దేశ విదేశాల్లో తలెత్తుకు తిరిగేలా చేసేందుకు అవిరళ కృషి చేస్తున్న మా 
ప్రభుత్వం, తెలుగు తేజం కాంతులు వెదజల్లేలా ఈ మహోజ్వలమైన సభల నిర్వహణకు 
పూనుకొంది. ఈ సభలలో సదస్సులు, తెలుగు వారి కళా ప్రదర్శనలు, చేతివృత్తుల 
ప్రదర్శనలు, లలితా కళా వైభవాన్ని చాటే కార్యక్రమాలు, రాష్ట్రేతర, విదేశాంధ్రుల 
సమావేశాలు, మొదలైన ఎన్నో అంశాలతో పాటు పుస్తక ప్రచురణ కూడ పెద్ద ఎత్తున 
చేపడుతున్నాం. అందులో భాగంగానే ఈ లఘుగ్రంథాల ప్రచురణ జరుగుతుంది. 


ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ మహాసభల సందర్భంగా ప్రచురించే 
లఘు [గ్రంథాలు పాఠకుల ఆదరణ పొందగలవని ఆశిస్తున్నాం. 


క్‌ బొ 

న ఖ్‌ నె 
ముఖే ట్‌. ఖో ట్న 
శ లి లో టీ లూ 


(ఎన్‌. కిరణ్‌ కుమార్‌ రెడ్డి) 
ముఖ్యమంత్రి 


గంంగా 110. 501, 54 ౧౦౦౧ 
ఆ-80ల, గీ౯ 5800813౧81. 
[4/662086-500 022 

నింంగ౧౭: 040-23454168, 23450541 
[2౫ : 040-23450899 


1 ౮45400 1003క4ల, 8.50..(9).14.8.4 / 
14101516? 10 [00౧5 & 0606 4౧౧60100 & ఓటంలుగాం, (| 
గీ[0గ1/685 & ౪0౮0 9804069 8 520/6 1.0.0 స్తే 
60౪610గ6౧1 0! 4౧608 ౧26850 








ప్రస్తావన 


తెలుగువారు తెలుగు నేలపై 87 ఏళ్ళ విరామం తర్వాత చేసుకుంటున్న పండుగ 
ప్రపంచ తెలుగు మహాసభలు. మన సంస్కృతిని నలుదిశలా వ్యాపింప జేస్తున్న తెలుగు 
వారందరూ ఒక్కచోట చేరి, తెలుగు దనాన్ని పంచు కునేందుకు, తెలుగు పరిమళాలు 
వెదజల్లేందుకు ఉద్దేశించిన సన్నివేశం ప్రపంచ తెలుగు మహాసభలు. తెలుగు వారి 
సంస్కృతి బహుముఖీనమైంది. అందులో భాష సాహిత్యం, చరిత్ర, లలితకళలు, 
జానపద, గిరిజన విజ్ఞానం వంటి ఎన్నో అంశాలున్నాయి. వీటన్నిటి గురించి 
విశ్లేషించుకుని, వాటిని పరిరక్షించడం, పోషించడం, పరివ్యాప్తి చేయడం ప్రభుత్వం 
తన విద్యుక్త ధర్మంగా భావిస్తున్నది. 


ఈ బృహత్తరమైన బాధ్యతని నెరవేర్చే సంకల్పంలో భాగంగానే “ప్రపంచ తెలుగు 
మహాసభల” నిర్వహణకు ప్రభుత్వం నడుము కట్టింది. అతి తక్కువ వ్యవధిలో అత్యంత 
సమున్నత స్థాయిలో తలపెట్టిన ఈ మహాసభలకు దేశ విదేశాల నుంచి తెలుగువారు 
స్వాగతం పలుకుతున్నారు. అత్యధిక సంఖ్యలో ఈ సభల్లో పాల్గొంటున్నారు. 


తెలుగు వారందరూ ఒక్కచోట సమకూడి, తమ గురించి చర్చించుకుని, 
భవిష్యత్తుకు బాటలు వేసుకునే క్రమంలో మన గురించి మనం మరోసారి 
తెలుసుకునేందుకు, వివిధ రంగాల్లో మనం సాధించిన దాన్ని పునశ్చరణ చేసేందుకు 
ఈ సభల సందర్భంగా సదస్సులు, లఘుగ్రంథాల ప్రచురణ, ప్రత్యేక సంచికల ముద్రణ, 


వివిధ అంశాల్లో ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం 
జరుగుతున్నది. 


తెలుగువారిది ఘనమైన చరిత్ర, అత్యున్నత సంస్కృతి. అయితే కాలంతో పాటు 
అభివృద్ధి పథంలో నడుస్తున్న తెలుగువారు ఎప్పటి కప్పుడు తమ సంస్కృతిలోకి కొత్త 
నీరును ఆహ్వానించడం సహజం. ఈ “పాతకొత్తల మేలు కలయికే” ఒక జాతిని 
నిత్యచెతన్యంతో నింపుతుంది. ఈ విధంగా కొత్త దనాన్ని ఆహ్వానిస్తూనే, మన గతవైభవాన్ని 
విస్మరించకుండా కాపాడుకోవలసిన బాధ్యత మన మీద ఉంది. ఇవన్నీ ఈ ప్రపంచ 
తెలుగు మహాసభల్లో చర్చకు రానున్నాయి. అందరం కలిసి, తెలుగుదనాన్ని 
పరిరక్షంచుకునే ప్రయత్నం చేయవలసిన తరుణం ఆసన్నమైంది. 


వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకుని తెలుగువారి భాష, సాహిత్యం, సంస్కృతి, 
పౌరజీవనం తదితర అంశాలపై లఘుగ్రంథాలను నిష్టాతుల చేత రచింపజేసి ప్రచురించే 
గురుతర బాధ్యతను పొట్టి (శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం, తెలుగు అకాడమీ, 
రాష్ట్ర సాంస్కృతిక శాఖ నిర్వర్తిస్తున్నాయి. తెలుగు ప్రజలు కలకాలం ఉపయోగించుకునే 
విధంగా ఈ పుస్తక ప్రచురణ జరుగుతోంది. వీటిని పాఠకులు, తెలుగు భాషాభిమానులు, 
పండితులు ఆదరిస్తారని విశ్వ సిస్తున్నాను. 


స స ంలీ శేషు వాగే 
ళ్‌ డౌ 


(వట్టి వసంతకుమార్‌) 


య. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 


0111 5%2001%1%101.0 01.6౮06 ౧౫110110 





ఆచార్య ఎల్లూరి శివారెడ్డి లలిత కళాక్షేత్రం, 
ఉపాధ్యక్షులు పబ్లిక్‌ గార్దెన్స్‌, 


నివేదన హైదరాబాద్‌-500 004. 


ఇన్నేళ్ళ తరువాత ప్రపంచ తెలుగు మహాసభలు జరగడం తెలుగు భాషా 
సాహిత్యాభిమానులకు, సంస్కృత ప్రియులకు, వివిధ రంగా!..నో నిష్టాత్గులైన మేధావులకు 
ఆనంద ప్రదమైన అంశం. 1975లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల ఉత్తేజం తోనే 
1985లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం ఆవిర్భవించింది. తెలుగు విశ్వ 
విద్యాలయం ఈ రాష్ట్రంలోను, భారత దేశంలోను, విదేశాలలోను ఎన్నో సభలు, సమావేశాలు 
నిర్వహించింది. భాషా సాహిత్య సంస్కృతుల్ని దృష్టిలో ఉంచుకొని అనేక గ్రంథాలను 
వెలువరించింది. తెలుగు విశ్వవిద్యాలయం అప్పటి సాహిత్య అకాడమీ నిర్వహించిన పాత్రను 
చాలా వరకు బాధ్యతాయుతంగా నిర్వహిస్తున్నది. విస్తరణ సేవా విభాగాన్ని అకాడమీల విభాగంగా 
మార్చి దానికి సంబంధించిన కార్యక్రమాలను చేపడుతున్నది. నిధుల కొరత వల్ల కొన్ని 
కార్యక్రమాలను అనుకున్న స్థాయిలో చేయలేకపోతున్నాం. 

ఈ నాలుగవ ప్రపంచ మహాసభల సందర్భంగా తెలుగు విశ్వవిద్యాలయం తన వంతు 
బాధ్యతను స్వీకరించింది. భారత దేశంలో పదిచోట్ల సన్నాహక సభలు ఇప్పటికే అధిక భాగం 
నిర్వహించింది. 1975లో మహాసభల సందర్భంగా ప్రచురించిన 30 లఘు గ్రంథాల్ని 
పునర్శుద్రిస్తున్నది. మరొక 50 గ్రంథాలను ప్రత్యేకమైన అంశాలమీద రాయించి ఈ మహాసభల 
సందర్భంగా విడుదల చేస్తున్నది. ఆయా రంగాలలో నిష్టాత్ములైన వారిచేత ప్రామాణిక గ్రంథాలను 
రాయించాలన్నది మా విశ్వవిద్యాలయం ఆశయం. నిజంగా ఇంత స్వల్చ సమయంలో గ్రంథ 
రచన చేసి సహకరించిన రచయితలకు మా ధన్యవాదాలు. ఈ గ్రంథాల ప్రచురణకు ఆర్థిక 
సహకారం అందించిన ప్రభుత్వానికి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గౌరవనీయులు మాన్యశ్రీ నల్లారి 
కిరణ్‌కుమార్‌ రెడ్డి గారికి, సాంస్కృతిక శాఖామాత్యులు, మాన్యశ్రీ వట్టి వసంతకుమార్‌ గారికి, 
సంబంధిత ప్రభుత్వాధికారులకు మా విశ్వవిద్యాలయం పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 
ఈ పరంపరలో 1975 నాటి మొదటి ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ముద్రించిన 
శ్రీ యీరంకి సూర్యనారాయణమూర్తి గారి “సాతవాహనానంతరీకులు” అనే గ్రంథాన్ని 
పునర్శుద్రిస్తున్నాం. గ్రంథముద్రణ కార్యక్రమంలో చేదోడు వాదోడుగా ఉన్న ఆచార్య సి. మృణాళిని 
గారికి, ఆచార్య డి. మునిరత్నం నాయకుడు గారికి అభినందనలు. 





విషయసూచిక 


పేజి నెం. 
ప్రస్తావన క్షే 
ఇక్ష్వాకులు 6 
బృహతృలాయనులు క్షే 
కందరపురి ఆనందరాజులు 19 
వేంగీపుర సాలంకాయనులు లెగ్‌ 
విష్ణుకుండినులు త0 
పూర్వపల్లవులు 4రి 
సాతవాహనానంతరీకుల కాలము-వివిధ పరిస్థితులు 583 


సింహావలోకనము ర్‌ర్‌ 


వన 


క. 


(క్ష 


వింధ్యపర్వత శ్రేణికి దక్షిణమున నున్న ప్రదేశము, పెన్నానది వరకు, దక్షిణా 
పథమని పేరుపొందినది. చారిత్రక యుగమునుండి ఈ ప్రదేశము ప్రాముఖ్యము 
వహించినది. మౌర్యులకాలమున మెగస్థనీస్‌ కథనము ప్రకారము, ఈ దక్ష్రిణాపథము, 
తూర్పుభాగము కళింగరాజ్యము క్రిందను, పశ్చిమభాగము శాతవాహన రాజ్యము 
క్రిందను, ఉన్నట్లగుపించును. ఈ రెండును ఈ ప్రదేశమున ప్రబలరాజ్యములయినను 
అవి మగధసార్వభౌమత్వము నంగీకరించినవి. బిందుసారుడు మరణించి అశోకుడు 
సామ్రాట్టు అయేలోగా కళింగము స్వతంత్రముకా ప్రయత్నించెను కాని, అశోకుడు 
దానిని క్రూరముగా అణచివేసెను. దీనివలనను, అశోకుని తరువాత, మగధ 
క్షీణదశలో, కళింగ రాజైన ఖారవేలుడు మగధపై ఎత్తివెళ్ళిన దక్షిణాపథ రాజులలో 
ప్రప్రథముడగుట చేతను, కళింగరాజ్యము, శాతవాహన రాజ్యముకంటె ప్రబలముగా 
నుండినట్లు తోచును. 

పై విషయముల దృష్ట్యా, శాతవాహనుల సామ్రాజ్యాభివృద్ధి, ఖారవేలుని 
తరువాతనే, కళింగములో ప్రబలులైన రాజులు లేనందున, ప్రారంభమయినట్లు 
తోచును. మరియు కళింగ సామ్రాజ్యము అల్బకాలమేమనినది కాని సాతవాహనుల 
విషయమట్టుకాదు. దక్షిణాపథ పరిస్థితుల దృష్ట్వా వారికి ఈ ప్రదేశములో ఎదురు 
లేకుండెను. మగధ సామ్రాజ్యము క్షీణత పొందిన తరువాత శాతవాహనరాజు లనేకులు 
ప్రబలులై, (క్రమేపీ వింధ్య పర్వతములకు దక్షిణముగానున్న పూర్వపు మగధ 
సామ్రాజ్యము భాగము నాక్రమించుకొనిరి. అట్లు వారు దక్షిణాపథమునంతను, అశోకుని 
మరణము తర్వాత క్రమేపీ తమ ఏలుబడి క్రిందికి తెచ్చుకొని నాల్గువందల 
సంవత్సరములు పరిపాలించి, 'ఏకబ్రాహ్మణులిని అన్వర్థ నామధేయము నొందిరి. 

శాతవాహనులట్లు దక్షిణాపథము నంతటినీ ఒక త్రాటిక్రిందికి, తెచ్చుటేకాక 
పాటలీపుత్రము నాక్రమించుకొని తమ ప్రాబల్యము చాటుకొనిరి. ఈ విధముగా 
కళింగులను, శాతవాహనులును, దక్షిణాపథ సార్వభౌములు తమ ప్రాబల్యమునకు 
తార్మాణముగా ఉత్తరాపథము పైకి దండు వెడలవెలనను సంప్రదాయమును స్టాపించిరి. 
ఈ సంప్రదాయమును తరువాతి దక్షిణ సార్వభౌములలో రాష్ట్ర కూటులు, చోళులు 
పాటించి ఆచరించిరి. 


సాతవాహనానంతరీకులు ఆ 2 


మరియు శాతవాహనులు, మగధ సామంతులుగా ఉండుటచే, మగధలోని 
మౌర్యుల ఆశయములను, సత్సంప్రదాయములను రాజకీయ, సాంస్కృతిక 
విషయములను- చక్కగా ఆకళింపుచేసికొని, వాటిని పునరుద్ధరించవలసిన 
ఆవశ్యకతను గ్రహించి, పునరుద్ధరించిరి. ఉత్తరాపథమున సామ్రాజ్య క్షీణతచే రాజకీయ 
సాంస్కృతిక ఐక్యతను నిలబెట్టుట సాధ్యముకాలేదు. ఆంతరంగిక పరిస్థితులు అచ్చట 
రానురాను విషమించెను. దానికితోడు విదేశీయ దండయాత్రలు పరిస్థితులను మరింత 
క్రిష్ట్టరచెను. అట కుషాను సామ్రాజ్య ప్రారంభము వరకు పరిస్థితులు మెరుగుకాలేదు. 

కాని, దక్షిణాపథమున అట్లుగాక, శాతవాహనుల నాయకత్వమున సామ్రాజ్య 
స్థాపన ఆరంభమయ్యెను. మౌర్యుల తరువాత కాలమున ఉత్తర, దక్షిణా పథముల 
గతిలో ఒక సామ్యము మాత్రము కలదు. ఉత్తరమున శుంగులు, కణ్వులు, దక్షిణమున 
శాతవాహనులు బ్రాహ్మణ చక్రవర్తులే. శుంగులు, శాతవాహనులు కొన్ని బ్రాహ్మణ 
రాజకీయ సాంప్రదాయములను పునరుద్ధరించిరి. ఇందు ముఖ్యముగా, తమ రాజకీయ 
ప్రాబల్య చిహ్నముగా అశ్వమేధముల నొనర్చిరి. ఇది తప్ప మిగతా విషయములలో 
మౌర్యచక్రవర్తి సత్సంప్రదాయములను పాటించిరి. ముఖ్యముగా సర్వమానవ, మత 
సమానత్వములను పాటించి, అందరిని కన్నబిడ్డ్దలవలె చూడవలెనను అశోకుని 
సాంప్రదాయమును పాటించిరి. అట్లు అందరి మంచి చెడ్డలనూ చూచిరి. మంచి 
ఎచ్చటనున్నను ప్రోత్సహించి, చెడు ఎచ్చటనున్నను నిరోధించిరి. ఇట్లు శాతవాహన 
సార్వభౌముల ఆధ్వర్యమున దక్షిణాపథమున అశోక మౌర్యుడు నెలకొల్పిన 
సత్సంప్రదాయము లవిచ్చిన్నముగ సాగినవి. దీనికి కారణము వారు దక్షిణాపథమున 
రాజకీయ సాంస్కృతి కైకమత్యమును నిలబెట్ట గల్గుటయే. 

దక్షిణాపథ భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా ఇది సులభము కాదు. ఉత్తరాపథము 
భౌగోళిక పరిస్థితుల దృష్టా భారతీయ సామ్రాజ్యన్థాపనకు తగియుండగా, దక్షిణా 
పథమట్లు కాదు. దక్షిణాపథము త్రిభుజాకార ద్వీపకల్పమై దక్షిణమునకు పోనుపోను 
సన్నమగుచు, చిన్న చిన్న సహజ విభాగములుగా నున్నది. అందుచే ఇందు 
ఇంచుమించు సమానబలముగల రాజ్యములే వృద్దిపొంద అవకాశమున్నది, ఏదైనా 
రాజ్యము న సహజ బలసంపదలతో మిగిలినవాని నధిగమించిన, కొంత 
సామ్రాజ్యాధిపత్యము పొందగలుగును. అట్లు చేయలేనివాడు మరల దక్షిణాపథము 
చీలికలగుచుండును. మరియును దక్షిణాపథ సామ్రాజ్యములు ఎప్పుడునూ 
అప్రమత్తతతో తమ ఆధిపత్యము నిలపెట్టుకొనచుండవలెను. వాటికి తమ బల 


ప్రస్తావన ఆ 3 


సంపదలను అందుకే వినియోగించవలసి యుండును. కావున, ఈ పరిస్థితులవలన 
ఆ సామ్రాజ్యములు దక్షిణాపథము దాటనేరవు. శాతవాహన సామ్రాజ్యచరిత్రయే దాని 
కుదాహరణము. 

శాతవాహనులు క్రమేపీ బలము సంతరించుకొని, మగధ సామ్రాజ్యము 
దక్షిణాపథమున విస్తరించుటకు పూర్వమే, దక్షిణాపథమునందు ప్రబలులై 
యుండవలెను. వారిని గురించి కళింగులతోపాటు మెగస్టనీస్‌ ప్రస్తావన, మౌర్య 
సామ్రాజ్యకాలములోను, అశోకుని తరువాత, కళింగుల ప్రవర్తన ఈ ఊహకు 
దారితీయుచున్నవి. మరియును శాతవాహనులు, కళింగులు సమానబలము కలవారై 
కూడ యుండవలయును. కాని వారు మౌర్య ప్రాబవమునకు తలయొగ్గి స్వతంత్ర 
ప్రతిపత్తి కల రాజ్యములుగా అశోకుని మృతిదనుక మనవలసి వచ్చిను. కాని నందుల 
కాలమునుంచి జరిగిన మగధసామ్రాజ్య విస్తరణ ప్రయత్నములు, చివరకు 
శాతవాహనుల సామ్రాజ్య కార్యమును సులభమొనర్చను. పరిస్థితులు కూడా వారికి 
తోద్బ్చడినవి. 

అశోకుడు క్రూరముగా అణచివేసినా, అతని మరణానంతరము కళింగులు 
ఖారవేలుని ఆధిపత్యములో మరల తమ బలమును సంతరించుకొని పాటలీ వుత్రముపై 
దండువెడలి, మగధపై పగతీర్చికొనిరి. పైన చెప్పినట్లు అది వారి బలమునకు అత్యున్నత 
చిహ్నమైనది. దీనికి తోడు ఖారవేలుని తర్వాత ఆ బలమును నిలుపుటకు కూడా సరి 
అయినవారు లేకపోయిరి. ఇది అంతయు శాతవాహనుల కనుకూలముగా పరిణమించి 
వారి సామ్రాజ్య విస్తరణకు, తోడ్పడెను. వారు క్రమేణా దక్షిణాపథమంతయు 
విస్తరించిరి. మౌర్య సామ్రాజ్య విస్తరణ వలన చిన్న చిన్న సమాన బలముకల స్వతంత్ర 
రాజ్యములుండ వీలులేకపోయెను. అట్లు శాతవాహనులు, మౌర్య సామ్రాజ్యము 
క్షీణించగా, దక్షిణాపథమున మౌర్య సామ్రాజ్యమునకు వారసులై పెంపొందిరి. 

అశోకుని తరువాత వారి పరిపాలనాకాలము నాల్గు వందల సంవత్సరముల 
వరకు నుండెను. ఈ సుదీర్హకాలములో వృద్ది క్షయములు ఒడుదుడుకులు ఉన్నవి. 
అయినను సమర్భులగు చక్రవర్తులుద్భవించి శాతవాహన సామ్రాజ్యము పతన 
మొందకుండ నిలువబెట్టుచూ వచ్చిరి. మరియు ఉత్తరాపథమున మగధ సామ్రాజ్యము 
క్షీణించగా అది క్రమేణా విదేశీయుల దండయాత్రలకు గురిఅయ్యెను. ఆ 
విదేశీయులందరు భారతీయ సంస్కృతి ప్రభావమునకు లొంగిపోయిరి. భారతదేశ 
ప్రజలలో వారు కలిసిపోయిరి. వారి సంస్కృతి భారత సంస్కృతితో విలీనమై దానికి 


సాతవాహనానంతరీకులు ఆ 4 


వన్నె తెచ్చెను. ఆ జాతులన్నియు శకులని సాధారణ నామధేయము నొందిరి. ఆ శక 
జాతులలో చివరివారైన కుషానులు ఉత్తరాపథమున సామ్రాజ్యము స్టాపించి, 
భారతదేశము వాయువ్యపు టెల్లల కావలి భాగములను కూడ లోబర్చుకొని తమ 
సామ్రాజ్యమును భారతీయ సాంప్రదాయము ప్రకారము, ముఖ్యముగా అశోక 
సాంప్రదాయ ప్రకారము, పాలించిరి, వారట్లు శాతవాహనులకు ఉత్తరమున 
సమకాలికులును, అశోకుని వారసులును అయిరి. 

ఈ శకజాతులు దక్షిణాపథమున కూడా విస్తరించినవి. ముఖ్యముగా క్షాత్రవులు 
(శకక్షాత్రవులని కూడా అందురు) దక్కనులో వాయవ్యభాగమున స్థిరపడి 
శాతవాహనులకు పక్కలో బల్లైమువలె నుండెడివారు. అయినను ఈ పరిస్థితుల 
నెదుర్మొని శాతవాహన రాజ్యమును వరుసగ ముప్పదిమంది చక్రవర్తులు పరిపాలించిరి. 
వారిలో బలవంతులు, బలహీనులు ఓతప్రోతముగా నుండిరి. బలహీనుల కాలములో 
బలహీనమైన పరిస్థితులను బలవంతులు చక్కజేయుచు వచ్చిరి. అట్లు చేసిన వారిలో 
చివరి చక్రవర్తి గౌతమీపుత్ర యజ్ఞశ్రీశాతకర్ణి. అతని అనంతరము పరిస్థితులనట్లు 
చక్కజేయ వీలుపడక పోవుటచే శాతవాహన సామ్రాజ్యము చఛీలికలై క్షీణించినది. 
శాతవాహన వంశము కాలగర్భములో కలిసిపోయినది. ఏదైనా వంశముగాని, 
రాజ్యముగాని, సామ్రాజ్యముగాని శాశ్వతముగా, నిరంతరముగా నుండజాలదు. 
వాటికిని వ్యక్తులవలె జీవనప్రమాణముండును. అటులనే శాతవాహనులకు వారి 
సామ్రాజ్యమునకు కూడా. మూడవ శతాబ్ది చివరకు శాతవాహనులు వారి 
సామ్రాజ్యము అంతర్జానమయ్యెను. మరల నాల్గు వందల సంవత్సరముల వరకు, 
అనగా బాదామి చాళుక్యులుదృవించునంతవరకును దక్షిణాపథము చీలికలుగానే ఉ 
౦డవలసి వచ్చెను. ఇట్లు ఏదడవశతాబ్దము వరకు ఉండవలసి వచ్చెను. మధ్యకాలములో 
గుప్తులు, తమ సామ్రాజ్య పూర్వీకులవలె దక్షిణాపథమున తమ ప్రాభవమును స్థాపించ 
యత్నించినా, ఈ రెండవ మగధ ప్రాభవము మొదటిదానివలె సాగినది కాదు. వారిది 
చాలా తాత్మాలిక ప్రాభవమై యుండెను. వారు దక్షిణాపథ రాజ్యములను కొన్నింటిని 
నిర్ణించినను అవియును, మిగతా రాజ్యములును వారి సార్వభౌమత్వము 
నంగీకరించగనే తృప్తిపడి వాని నట్లుండ నిచ్చిరి. 

శాతవాహనుల తరువాత వారి అనంతరీకులు వారి సామ్రాజ్యభాగము 
లన్నింటిలో, అనగా అన్ని దిగ్భాగములలోను బయల్వెదలి, తమ ఓపినంతవరకు 
దక్షిణాపథమును మరల సుస్థిరము చేసి, శాంతి, భద్రతలను నెలకొల్పి సమకట్టిరి. 


కాని వారి ప్రయత్నములు విఫలమయ్యాను. 

మన ప్రకృత విషయము ఆంధ్రప్రాంతమున, అనగా శాతవాహన సామ్రాజ్య 
తూర్పుభాగమున, శాతవాహనానంతరీకులు వారు మూడవ శతాబ్ది నుంది, ఏడవ 
శతాబ్దివరకు ఈ ఆంధ్రప్రాంతమున శాంతిభద్రతలను నెలకొలిపి, శాతవాహన 
సామ్రాజ్య సాంప్రదాయములను పునరుద్ధరించ ప్రయత్నించిరి. ఇక్ష్వాకులు, 
బృహత్పలాయనులు, ఆనందులు, సాలంకాయనులు, విష్ణుకుండినులు, పూర్వపల్లవులు 
సాతవాహనానంతరీకులుగా పేరొందిరి. వారందరు తమ తమ శక్తి సామర్ధ్యముల 
ప్రకారము తమ ధర్మమును నిర్వహించి, శాంతిభద్రతలు స్థాపించి, సత్సంప్రదాయమును 
పునరుద్ధరించి, నిర్వహించ సమకట్టిరి. వీరందరు ప్రాంతీయ రాజులైనందున తమ 
ప్రాంతమునకు, తమ ప్రయత్నములతో ఒక వ్యక్తిత్వమును కూడా సంతరించ కలిగిరి. 
అట్లు ముఖ్యముగా ఆంధ్రవ్యక్తిత్వము ఆంధ్రప్రాంతమున పెంపొంది, వారి 
ఆధ్వర్యములో విలసిల్లినది. తరువాతి స్వామాజ్యములు ఆ వ్యక్తిత్వమును 
భంగపరచలేకపోయినవి. అందుచే శాతవాహనానంతరీకుల చరిత్ర, రాజకీయముల 
దృష్టా పరిగణన నొందుకున్నను. ఈ దృష్టా ముఖ్యమైనదనుటచే, దానిని సాధ్యమైనంత 
వివేచనా దృష్టితో పరికించి పరిశీలించవలెను. 


ఉమాాడాల నత్త 


2. ఇక్ష్వాకులు 


(క్రీశ.200-260 ప్రాంతము) 


ఇక్ష్వాకుల ప్రాకృత శాసనములు జగ్గయ్యపేటవద్ద, నాగార్జునకొండ 
రామిరెడ్దిపల్లి వద్ద దొరికినవి. లిపినిబట్టి వానిని మూడవ శతాబ్ది మధ్యభాగమునకు, 
ఆ శతాబ్దపు ఉత్తరభాగమునకు చెందునని భావించిరి. మత్స్యపురాణాదుల కథనము 
ప్రకారము ఆంధ్ర సామ్రాట్టుల పతనానంతరము వారి సామంతులైన మూడు 
వంశములవారు మూడవశతాబ్టిలో స్వతంత్రులై ప్రభవిల్లినట్లు కన్సడును. వారు 
అఖీరులు, ఆంధ్ర భృత్యులు, శ్రీపర్వతీయులు. ఆంధ్రభృత్యులు _ శ్రీపర్వతీయులు 
చెరియొక అర్ధ శతాబ్ది కాలము పరిపాలించినట్లగుపడును. వారి పరిపాలనా కాలము, 
అందలి సంఘటనలు పురాణకథనము పరస్పరము అంగీకరించికొనుచున్నవి. 

శాతవాహనులు ఆంధ్రభృత్యులను పశ్చిమ తీరము రక్షించుటకు, శ్రీపర్వతీయు 
లను తూర్పుతీరము రక్షించుటకు, నియమించినట్లగుపడును. నాగార్జున లోయలో 
దొరికిన శాసనములు ఇతర పురావస్తు సముదాయము శ్రీపర్వతీయాంధ్ర వంశము 
ఇక్ష్వ్యాకువంశమని తెలియచేయుచున్నవి. వారు ఆంధ్రదేశమును, ఇతర పరిసర 
ప్రాంతములను విజయపురిని రాజధానిగా చేసుకొని పాలించిరి. ఈ విజయపురివద్ద 
ప్రముఖమైన భ్రీపర్వతముండుటచే పురాణములు వారిని శ్రీపర్వతీయులుగా పేర్ళానెను. 
ఆం(ధ్రభృత్యులు నామ్రాట్టులు కాలేకపోగా, ఇక్ష్వాకులు సామ్రాట్టులైరి. 

అక్ష్వాకులు కూడా సాతవాహనులవలె తమ నామధేయముతో పాటు తమ 
మాతృనామధేయమును కూడా తెలియపరచుకొనిరి. ఇతరులెవరు ఇట్లు చేయలేదు. 
ఇట్లు ఇక్ష్వాకులు సాతవాహన సంప్రదాయమును అన్ని విషయములలోను పాటించిరి. 
అందుచేత వీరు సాతవాహనులు వెనువెంటనే ఆంధ్రదేశము నేలిరని వారితో రక్త 
సంబంధము కలిగి యుండిరని తోచును. 

ఇంతేకాక ఇక్ష్వాకులు సాతవాహనులకు పూర్వమే ఆంధ్రదేశమున పాలకులని, 
శాతవాహనులకు తరువాత సామంతులైరని తోచును. ఏదయినా ప్రాత విషయమును 
“ఇది ఇక్ష్వాకులనాటిద'ని పేర్కొను ప్రతీతి కలదు. సాతవాహనులు, ఇక్ష్వాకులు తమ 
సామంతులుకాగానే, ఆంధ్రదేశ పరిపాలనను వారికే వదిలివేసినట్లు తోచును. 


ఇక్ష్వాకులు ఈ 7 


ఇక్ష్వాకులు ఉత్తరమునుండి వచ్చి ఇచ్చట స్థిరపదిరి. బుగ్వేదము ఇక్రాకుదను 
రాజును పేర్కొనుచున్నది. ఇది అసమాతి అనువాని వంశనామమై యుండవచ్చును. 
అధర్వవేదము కూడ ఇట్లు పేర్కొనుచున్నది. పురుకుత్సుని ఇక్ష్వాకుడని శతపథ 
బ్రాహ్మణము చెప్పుటచేత త్రసదస్యునకు ఇక్ష్వాకులతో సంబంధమున్నదని ఇక్ష్వాకులకు 
పూరులు లేక పౌరవులతో సంబంధమున్నదని తెలియుచున్నది. ఇక్ష్వాకులు పలువురు 
ఉత్తర భారతమును పరిపాలించుచున్నట్లు ప్రస్తావన ఉన్నది. బుద్దుని కూడ ఇక్ష్వాకు 
వంశీయుదనిరి, ఇట్లు ఇక్ష్వాకులు భారతదేశపు వివిధ భాగములను పరిపాలించి 
చాల ప్రాచీనత కలిగియున్నట్లు తోచును. పురాణములు నలుబది ఎనిమిదిమంది 
ఇక్ష్వాకులు దక్షిణ భారతమును పాలించినట్లు చెప్పుచున్నవి. ఆం(ధ్రదేశమును 
పాలించినవారు వారిలో ఒకరై తమ వంశము ఇచ్చట స్థాపించినట్లు తోచును. 

ఇక్ష్వాకులు దక్షిణమునకు క్రీ.పూ. ఆరవశతాబ్ది ప్రాంతమును తరలివచ్చినట్లు 
తోచును. ఆ కాలమున కోసలరాజ్య క్షీణత, మగధ ఉన్నతి ప్రారంభమయ్యెను. 
మహాకోసల లేక దక్షిణ కోసల అను దక్షిణాపథ రాజ్యముల పేరులు దానిని 
తెలియచేయుచున్నవి. 

ఇక్ష్వాకులను గూర్చి ఈ వంశనామము గూర్చి మరికొన్ని అభిప్రాయములు 
కూడా కలవు. కాల్డ్‌వెల్‌, ఉత్తరమునుండి దక్షిణమునకు వచ్చిన క్షత్రియేతరులని 
అభిప్రాయపడుచున్నారు. ఇక్ష్వాకు నామము ఇక్షు అనగా చె*అకుతో సంబంధించిన 
దగుటచే వీరు ఆర్యుల ప్రాభవమునకు లోనైన అనార్యులుగాని, లేక ఆర్యులైనను 
వీరికి అనార్యులతో ఎక్కువ సంబంధములుండి కొన్ని అనార్యఐతిహ్యములను 
(వృక్షజాతులనుండి మనుజుల ప్రాదుర్భావము మున్నగున్నవి) గైకొనిరేమోనని తోచును. 
తరువాత ఈ ఇక్ష్వాకులలో ఉండిన మేనరికపుటాచారము కూడా వారికి అనార్య 
సంబంధములు హెచ్చుగా నుండినట్లు తెలియచేయును. ఏమయినను, వారు 
సాతవాహనుల తర్వాత ఆంధ్రదేశమున అర్ధశతాబ్దము వరకు సాతవాహనుల 
సాంప్రదాయముల ప్రకారము సుపరిపాలన సాగునట్లు చేయకల్లి సామ్రాజ్య 
వైభవమును పొందగలిగిరి. 
1. ఇక్షాకువంశ ప్రాభవము : వాళిష్టిపుత్ర శ్రీశాంతమూలుడు (క్రీ.శ.200-218 
ప్రాంతము): 

(శ్రీ యజ్ఞశాతకర్ణి. అనంతరము సాతవాహనులు బలహీనులై క్షీణింప 
నారంభించిరి. ఇది అదనుగా తీసికొని ఆంధ్రదేశమున వారి సామంతుడును, 


సాతవాహనానంతరీకులు ఈ 8 


ప్రబలుడును, విజయవురాధీశ్వరుడు అయిన శాంతమాలుడు, తన రాజధానికి 
సమీపమున నున్న శాతవాహనుల తూర్పు సామ్రాజ్య రాజధానియైన ధాన్యకటకము 
నాక్రమించుకొని, శాతవాహనుల అధికారమును కూలద్రోసెను. ఇందు అతనికి ఇతర 
సామంతులు తోడ్పడిరి. తరువాత తన బలపరాక్రమములచే ఆంధ్రదేశమును నిర్దించి 
ఇచ్చట ఇక్ష్వాకుల సామ్రాజ్యమును నెలకొల్పెను. ఇతని పూర్వీకులు క్రమేపీ ఆంధ్ర 
మధ్యభాగమున బలవంతులై, సాతవాహనుల సామంతులైనను వారితో సంబంధ 
బాంధవ్యములను కల్లియుండిరి. ఆంధ్రదేశమున వారికుడుగడగా నుండిరి. పురాణ 
కథనము ప్రకారము చంద్రశ్రీ సాతవాహనులలో చివరి వాడుగా తోచును. 
శాంతమూలుడీతని అధికారమును ధిక్కరించి స్వతంథత్ర సామాజ్యమును 
ఆంధ్రదేశమున నెలకొల్పినట్లు తోచును. మూడవశతాబ్ది ప్రారంభమున ఈతడు 
సామ్రాజ్యమును స్టాపించి ఆశ్వమేధ, వాజపేయముల నొనర్చి దక్షైణాపథ సామ్రాట్టు 
అయ్యను. 

శాంతమూలుని సామ్రాజ్యము దక్కను పీఠభూమి తూర్చుభాగమంతటిని, దక్షిణ 
కోసలముతో సహా, ఆవరించినట్లు తోచును. అతడు నిర్ణించిన రాజ్యములు, 
వంశములు ఏవో మాత్రము తెలియదు, అభీరగోవర్జ్థునుడు, ఉజ్జయినీ మహాక్షత్రపుడైన 
మొదటి రుద్రసేనుడు అతని మైత్రి నర్ధించిరి. ఉజ్జయినీ రాకుమార్తె రుద్రధర భట్టారికను 
శాతమూలుని పుత్రుడైన వీరపురుష దత్తుడు పెండ్లాడెను. దీనివలన ఇక్ష్వాకుల ప్రతిష్ట 
ఇనుమడించెను. ఆంధ్రభృత్యులు లేక చూటు శాతకర్ణులు కూడ వారి సహాయము 
నర్థించి స్వతంత్రులైనట్లు తోచును. 

ఇక్ష్వాకుల చరిత్ర వారి కుమార్తె శాసనముల వలన తెలియుచున్నది. ఇట్లే 
ఇతర ఉన్నత కుటుంబ సస్రీలిచ్చిన శాసనములును ఉన్నవి. అవి ఇక్ష్వాకుల 
'ప్రాదుర్భావమును తెలుపకపోయినను, ఇక్ష్వాకు చక్రవర్తుల కార్యములు చెప్పకున్నను, 
అఇక్ష్వాకువంశ చరిత్రను నిర్మించుటకు, ఆ కాలపు మతపరిస్థితులు తెలుసుకొనుటకు 
తోద్చడును. ఇవి పాకృతభాషలో నున్నవి. ఇవి ముగ్గురు రాజులను పేర్కొనుచున్నవి. 
మొదటివాడు వాళిష్టీపుత్ర శ్రీశాంతిమాలుడు. ఇతనిని 'ఇఖాకుస్సామి” (ఇక్ష్వాకు స్వామి) 
అని సాతవాహన సంప్రదాయ ప్రకారము పిల్చుచున్నవి. ఇతనిని గురించి ఇతని 
పుత్రుని, పౌత్రుని శాసనములే తెల్పును. అవి అతనిని చాలా ప్రస్తుతించుటచే అతడు 
దక్షిణాపథమున చాల ప్రబలుడని తెలియచేయుచున్నవి. అతని సమకాలికులు, 
వారసులు అతనిని సామ్రాట్టుగా పరిగణించిరి. చూటు శాతకర్ణులు, అభీరులు, మాళ్వ 


ఇక్ష్వాకులు ఊఈ౦ 


మహా క్షాత్రవులు ఇట్లు సామ్రాట్టులమని ప్రకటించుకొనలేదు. శాసనములన్నియు 
ఇతనిని మహారాజు వాళశిస్టీపుత్ర శాంతిమాలుడు 'సావధేసు అపతిహత సంకవస' 
(అజేయ మయిన సంకల్పము కలవాడని, అప్రతిహతుదని) 'అగిహోత, అగధోమ; 
వాజపేయ, అశ్వమేధ. యాజిస) 'హిరణ కోటి, గోశతసహస, హలశతసహన పదాయిస' 
(కోట్లు లక్షల సువర్ణములు, గోవులు, హలములు ఇచ్చినవాడు) అని పేర్కొన్నవి. 
మరియు 'విరూపాఖపతి. మహాసేన పరిగహతస' (సర్పరాజగు విరూపాక్షుని 
అభయమొందినవాడు) అని కూడా చెప్పుచున్నవి. ఇది ఈతడు శ్రైవుడని తెలియచేయు 
చున్నవి. వైదిక బ్రాహ్మణ మతానుయాయి అని కూడ తోచును. శాసనము లీతడొక్కడే 
వైదికకర్మ లాచరించినట్లు చెప్పుచున్నవి. అందుచే ఈతడు చాలా కాలము నుండి 
విసృృతమైన వైదికకర్మలను, మతమును పునరుద్ధరించినట్లు తోచును. అతని మాతృ 
గోత్రము, మాఠరీగోత్ర బ్రాహ్మణితో అతని వివాహము, అతడు శాతవాహనులవలె 
బ్రాహ్మణుడని తెలియచేయుచున్నవి. 

భండార్మరువంటి పందితులు ఇక్ష్వాకులు సూర్యవంశ క్షత్రియులని అభిప్రాయ 
పడుచున్నారు. కాని శాసనాధారములు ప్రకారము ఇది సరికాదు. ఇక్ష్వాకులు 
బ్రాహ్మణులని, బ్రాహ్మణ రాజవంశనులతో సంబంధము కల్లియున్నారని అందుచే 
క్షత్రియులుకాని, సూతులుకాని కాదని, స్పష్టముగా తెలియచేయుచున్నవి. వారిలో 
హారీత, విష్ణువృద్దులవంటి ప్రముఖ బ్రాహ్మణులున్నట్లగుపించును. వీరు శాతవాహనుల 
నన్నింట ననుసరించుచు వారివలెనే మాతృగోత్రములను ఉదాహరించిరి. మాతృ 
గోత్రములు దక్షిణాపథ రాజవంశములలో పూర్వము బహుభార్యాత్వమున్నట్లు చూపు 
చున్నవి. దీనివలన మాతృ గోత్రముదహరించుటవసరమైనను, ఇక్ష్వాకులు హరిత 
గోత్రులు కావచ్చును. ఇట్లని వీరు సంబంధ బాంధవ్యములు పెట్టుకొన్న ఇతర బ్రాహ్మణ 
రాజవంశముల సమాచారమువలన తెలియుచున్నది. మరియును అగ్నిష్టోామమును 
బ్రాహ్మణులే చేయవలెను. క్షత్రియులాచరించిన అది జ్యోతిష్టోమమగును. 

శాంతిమలుని అపక్ర బలపరాక్రమములను సార్వభౌమత్వ వైభవములను 
అశ్వమేధము సూచించును. అన్మక, మూలక, కోసల, కళింగములు అతని 
సామ్రాజ్యపు టుత్తరభాగముగానున్నట్లు తోచును. గర్భబిల్లులు, మురుండులు లేక 
ముండులు, తుఖారులు, శకలు, యవనులు మున్నగు ప్రాంతీయ రాజులను ఇతడు 
లోబర్చుకున్నట్లు తోచును. అభీరులు, శకమహాక్షాత్రపులు, చూటు శాతకర్ణులు అతని 


సాతవాహనానంతరీకులు ఈ 10 


అధికారము నంగీకరించినట్లు తోచును. వీటికిపైగా అతడు నాల్గవ పులుమావిని 
చంపి ఆంధ్ర సామ్రాజ్యామును కూలద్రోసి ఇతరులకన్న అధికడయ్యెను. అందుచే 
తన సార్వభౌమత్వమును ప్రకటించి వాజపేయ, అశ్వమేధములను చేసెను. 

శాసనములు శాంతమూలుని పూర్వీకులను గూర్చి ఏమియు చెప్పలేదు. వారు 
శాతవాహన సామంతులైయుందురు. శాంతమూలుని పుత్రుడు మాఠరీపుత్ర శ్రీవీరపురుష 
దత్తుడు (మాధరి పుత సిరవీర పురిసదత). అతని కుమార్తె. మహా తలవరి అడవి 
శాంతిశ్రీ. ఆమె మహా తలవర, మహాసేనాపతి, మహాదందనాయక, ధనక వంశీయుడు 
స్కంధ విశాఖ నాగుని (ఖంద విసాఖంనక) భార్య. శాంతమూలున కిద్దరు చెల్లెంద్రు. 
ఒకామె మహాసేనాపతి, మహాదానపరల్ని శాంతిశ్రీ (చాంతి సిర). పూగీయవంశీయుడు 
మహాసేనాపతి, మహాతలవర మహాస్మందశ్రీ (మహాఖందసిరి) ఆమె భర్త. ఆమె పుత్రుడు 
మహాతలవర స్కంద సాగరనాగ (ఖందసాగరంనక). ఆమె పుత్రిక శ్రీవీరపురుషదత్తుని 
ఒక రాణి. ఇంకొక సోదరి హర్దమసిరి (బ్రహ్మలేక బ్రాహ్మిభ్రీ); ఆమె భర్తపేరు తెలియదు. 

శాంతమూలునికి పలువురు భార్యలు, చెల్లెండ్రు ఉండిరి. ఒక శాసనము 
అతని తల్లులను, భార్యలను చెల్లెండ్రను ముప్పదిమందిని పేర్కొన్నది కాని వివరములు 
లేవు. శాంతమూలునితో సంబంధబాంధవ్యములుగల నాలుగు సామంత 
రాజవంశములను శాసనములు పేర్మానెను. బృహతృ్భృలాయనులు, సాలంకాయనులు 
కూడ అట్టి సామంతులే. వీరందరూ వివిధ సామ్రాజ్యభాగములను పాలించుచుందడిరి. 
2. మాఠరీపుత్ర శ్రీవీరపురుషదత్తుడు (క్రీ.శ.218-2989 ప్రాంతము) 

ఆంధ్రదేశమున బౌద్ధప్రాభవము 1 

ఈతని పరిపాలనాకాలము దీర్మము, ప్రశాంతము ఐశ్వర్యవంతముగా నుండెను. 
ఈతదు తన యౌవనారంభమున రాజ్యమునకు వచ్చి దక్క్మనున చాల బలవంతుడుగా 
నుండెను. ఈతని కాలమున ఆంధ్రదేశమున బౌద్ధము అత్యున్నతి నొందినది. 
ఈతడును దక్షిణాపథ చక్రవర్తిగా పరిగణన పొందెను. శాసనములు రాజకుటుంబప్రీలు 
బౌద్దమతమునకు చూపిన వదాన్యతను పేర్ళొనుచున్నవి. 

ఇక్ష్వాకుల శాసనములు దక్కను అంతటా లేవు. ఇక్ష్వాకుల సామ్రాజ్యము 
తూర్పు దక్కనులోపెన్న లేక పినాకినీ నదినుండి ఉత్తరమున మేకలపర్వతముల వరకు 
వ్యాపించి యుందెను. దాని ఎల్లలు ఉత్తరమున మహాక్షాత్రవులరాజ్యము, వాయవ్యమున 
అభీరరాజ్యము, పశ్చిమమున ఆంధ్రభృత్యుల రాజ్యములు లేక ఉజ్జయినీ, త్రికూట, 
వనవాసి రాజ్యములు. ఇతని కాలములో శాంతి పరిస్టితులవలన ఆంధ్రదేశము, 


ఇక్ష్వాకులు ఈ 11 


పరిసరప్రాంతములు వైభవోపేతములై యుండెను. ఈతడు తన తండ్రి ఇచ్చిన 
సామ్రాజ్యము చెక్కు చెదరకుండ కాపాడెను. బౌద్ధ ప్రాభవమువలన ఆంధ్రదేశముల 
చాలా ప్రతిష్టనొందెను. పరిసర రాజ్యములతో సంబంధ, బాంధవ్యములను 
కల్పించుకుని తన సామ్రాజ్యప్రభావమును ఆ రాజు నిలిపెను. ఈతడు ఉజ్జయినీ 
రాకుమార్తె మహాదేవి రుద్రభట్టారికను పెండ్లాడెను తన కుమార్తె కొడబలిణ్రీ 
(కుందవల్లిభ్రీ) ని వనవాసి రాజుకిచ్చెను. ఇతడు ధర్మమహారాజాధిరాజు. శివస్మంధ 
వర్మ కాదంబుడు, వైజయంతీ పురాధీశ్వరుడు, అభీరుల భయముచే ఉజ్జయినీ 
మహాక్షాత్రపులు ఆం(ధ్రదేశముతో సఖ్యముగా నుండిరి. ఈతని మామ అయిన మొదటి 
రుద్రసేనుడు, అతని సోదరులు సంఘదమనుడు (క్రీ.శ. 222-3౩3), దామసేనుడు 
(క్రీ.శ. 223-386) అతని సమకాలికులు. దామసేనుని చివరి రోజులలో అభీర ఈశ్వర 
దత్తుడు కొంతకాలము ఉజ్జయిని నాక్రమంచి మహాక్షాత్రప బిరుదు వహించెను. తన 
సామ్రాజ్య పటిష్టతకై, వీర పురుషదత్తుడు ప్రబలులైన సామంతులతో సంబంధములు 
కలుపుకొనెను. తన సోదరిని మహాదండ నాయకస్కంద విశాఖగానున కిచ్చి, తాను 
తన అత్తల కుమార్తె హ లీ, చాంతిథశీలను పెండ్షియాడెను. ఈ మేనత్తలు 
మహాసేనాపతులు భార్యలు. తరువాత రాజవంశములైన కేకయులు, చోళులు తమకు 
ఇక్ష్వాకులతో రక్తసంబంధమున్నదని చెప్పుకొనిరి. 

శాసనముల ప్రకారము శ్రీవీరపురుషదత్తుని భార్యలైదుగురు. పట్టపుదేవి, వాళిష్టి 
రాకుమార్తె భట్టిదేవి. ఈమె బాహుబల శాంతమూలుని జనని. కొడబలి శ్రీకి కూడ 
జననియై యుండవచ్చును. మరొక రాణి మహాదేవి రుద్రధర భట్టారిక. మిగిలినవారతని 
అత్త కుమార్తెలు. ఈ జ్ఞాతివివాహములు ఆచారములోనున్న మేనరికముకన్న 
గర్హణీయములు. అయినను రాజకీయకారణములవలన ఈ వివాహములు జరిగెను. 
శాసనములలో చాలామంది రాజబంధువుల పేర్లు కూడా కలవు. 

శాసనములు మూడవ శతాబ్దములోని రాజకీయ పరిస్థితులు చెప్పకపోయినా, 
ఇక్ష్వాకుల ఆదరణలో బౌద్ధమతాభివృద్ధిని వివరించుచున్నవి. ఇవి బౌద్ధ క్షేత్రమయిన 
ీపర్వతమును, విజయప్పురిని పేర్కొనుచున్నవి. చాల బౌద్ధ చైత్య, విహారములు 
సింహళము, మలయ ద్వీపకల్పము, చైనా, తూర్పు ద్వీపమువంటి సుదూర ప్రాంతముల 
నుండి విద్యార్భులుగా వచ్చిన బౌద్ధబిక్షుకులతో ఎల్లప్పుడు నిండియుండెను. 
ఆంధ్రదేశమున చాల బౌద్ద సంప్రదాయములు రాజకుటుంబములలో విలసిల్లు 
చుండెను. 


సాతవాహనానంతరీకులు ౪ 12 


కాని ఆశ్చర్యకరమైన విషయము ఇక్ష్వాకురాజులెవ్వరూ బౌద్ధులకు దాన 
ధర్మములు చేయలేదు. రాజవంశికులైన, బంధువులైన స్త్రీలే చేసిరి. దీనివలన ఇక్ష్వాకులు 
బ్రాహ్మణులైనను తమ స్త్రీలను బౌద్ధము నవలంబించ నిచ్చిరని అభిప్రాయము 
ఏర్పడును. కాని శాంతమూలుని వారసులు బౌద్దులై రాజవంశప్రీలు బౌద్ధమునకు 
చేసిన ఏర్పాట్లు చక్కగా నిర్వహించియుండవచ్చును కూడా. శాసనములు శ్రీ 
వీరపురుషదత్తుడు బ్రాహ్మణుడని, మహేశ్వరుడని తెలియచేయుచున్నవి. కాని అనతి 
కాలములో బౌద్ధముచే 'ప్రభావితుడాయెను. ఇది అతని ఆరవ రాజ్య సంవత్సరమున 
జరిగి యుండవచ్చును. పదహారు నాగార్జునకొండ శాసనములా కాలమునాటివి 
శ్రీపర్వత మహావచైత్య పునరుద్ధరణను తెలుపుచున్నవి. చాల గుహావిహారములు, చైత్య 
గృహములు, చతుశ్శాలల, మంటపముల నిర్మాణము జరిగెనని కూడ చెప్పుచున్నవి. 
శ్రీవీర పురుషదత్తుని అత్త ఈ మహాచైత్యమును పునరుద్ధరించి, తన అల్లునికి బౌద్దముపై 
ఆసక్తి కలిగించెను. ఈ పునరుద్దరణ విజయపురిలో అపరసేలీయాచార్యుల కొరకు 
జరిగెను. పునరుద్ధరణ మహోత్సవమునకు రాజకుటుంబమంతయు విచ్చేయుట దాని 
'ప్రాముఖ్యమును చాటును. బౌద్ధ శిల్బములుకూడా (శీవీరపురుషదత్తుని 
బౌద్ధాభినివేశమును చాటుచున్నవి. ఒక రాజు బహుఫణి పరివేష్టిత లింగమును 
పాదఘట్టన చేయుచున్నట్లు శిల్పముకలదు. శ్రీవీరపురుషదత్తుడు లింగపూజారి. ఈ 
శిల్చ సంకేతము శైవ బ్రాహ్మణమునకు చెందినది. ప్రధానమంత్రి సర్వసేనాని మున్నగు 
ఉద్యోగులు, చత్రముపట్టు సేవకులు మున్నగువారు రాజును పరివేష్టించిరి. దీనివలన 
ఈతడు అశోకునికి ప్రతిగా ప్రతీతి నొందెను. మరొక శిల్పము అతడు బుద్దుని 
ప్రహరింపబోవునట్లు చూపును. మరొకటి భట్టిశ్రీ ఆమె సంతానము, అతడు బౌద్దుడగుట 
చూచు చున్నట్లుందెను. భట్టిశ్రీ తన పుత్రుని రాజ్యకాలమువరకు బౌద్ధమును స్వీకరించి 
ఆదరించలేదని తోచుచున్నది. శ్రీవీరపురుషదత్తుని మార్పు ప్రజారంజకముగా 
నున్నట్లుకూడా తోచును. మరొక శిల్చ మాతని రాజ్యత్యాగమును, భిక్షువుగా బుద్ధగయ 
యాత్ర సూచించును. ఇట్లు అతని ముఖ్య జీవిత విశేషములు తెలియుచున్నవి. 

బౌద్ధమును ఆదరించిన వారిలో ముఖ్యవ్యక్తి శ్రీవీరపురుష దత్తుని అత్త రాకుమార్తె 
మహాతలవరి, మహాసేనాపత్సి మహాదండపత్ని శాంతిథ్రీ. అయిరహంగ (ఆర్యసంఘ) 
ఆచార్యులు, దీర్హ మజ్యను(దీర్హ మధ్యమ) నికాయ పండితులు, భిక్షు శిల్పులు, 
పమ్నగామ (గ్రామ) వాసులైన ఆచార్యులు భదంత, ఆనందులు బౌద్ద మహావైత్య 
నిర్మాణమును పర్యవేక్షించిరి. మహాదేవి రుద్రధర భట్టారిక ఉజ్జెని (ఉజ్జయిని) రాకుమార్తె 


ఇక్ష్వాకులు ఈ 13 


కూడ (ద్రవ్య నవాయముచేసెను. శాంతిశీ ఒక శిలా మంటవమును 
అవరమహావినసేలియ లేక అవరసేలియుల ఆచార్యుల కొరకు నిర్మించెను. కొన్ని 
దానములు శ్రీవీరపురుషదత్తుని 'ఆయుర్చ్భద్దికై విజయమునక్రో అని చెప్పుటచే ఆ 
కాలములో, క్రీ.శ. 232 ప్రాంతములో, అతడు శత్రువులలో దీర్చ యుద్ధమున నున్నట్లు 
తోచును. ఈమె అపరమహావినసేలియ అని తోచును. ఆమె తరువాత బౌద్ధము 
నాదరించిన ఇతరులు : మవాతలవరి అడవిచాంతిసిరి (శాంతి/శశీ) ఈమె 
శాంతమూలుని కుమార్తె. మహాసేనాపత్ని చూలచాంతి సిరినిక (క్షుద్ర శాంతి శ్రీనాగ), 
ఈమె కులహక రాకుమార్తె. మహాసేనాపతి వాళిష్టీపుత్ర స్కంద చలికిరినకుని (హిరణ్యక 
వంశీయుడు) భార్య. మహాదేవి బాపిశ్రీ, మహాదేవి చతినిరినిక (షష్టిశీ), 
రాకుమార్తెహమ్మథ్రీ పుత్రికలు, శ్రీవీరపురుషదత్తుని భార్యలు. మరొకామె మహాతలవరి 
పూగీయశాంతిణశ్రీ సవతి, మహాసేనాపతి, మహాతలవర విష్ణుశ్రీజనని. ఇట్లు 
వీరందరును శాంతిశ్రీ ననుసరించిరి. మరొక వ్యక్తి ఉపాసిక భోధిథ్రీ. ఈమె 
రాజబంధువు కూడ కాదు. కోశాధ్యక్షుడు భదుని (భద్రుని) మేనకోడలు. మరొకామె 
మేనమామ పేరు బోధిసమ్మ (శర్మ) అనుటచే ఈమె బ్రాహ్మణి. శ్రీవీరపురుషదత్తుని 
ఆరవరాజ్యకాల శాసనములలో ఇఖాకు(ఇక్ష్వాకు) రాజు బౌద్ధమత చైతన్యమును 
చూచినట్లు ప్రోత్సహించినట్లు సూచించుట అతడా సంవత్సరముననే బౌద్దుడైనట్లు 
తోచును. 
3 వాశిష్టీపుత్ర శ్రీబాహుబల శాంతమూలుడు 
(క్రీ.శ. 289-252 ప్రాంతము) ఇక్ష్వాకుల క్షీణత, పతనము : 

శ్రీపురుషదత్తుని రాజ్యత్యాగానంతరము అతని కుమారుడు వాళిష్టీపుత్ర 
శీబాహుబల శాంతిమూలుడు సింహాసనమధిష్టించెను. మహాదేవి వాళిష్టి (శ్రీభట్టిదేవి 
ఇతని జనని. ఇక్ష్వాకు సామ్రాట్టులలో ఇతడాఖరువాడై ఉండవచ్చును. అతని స్మారక 
స్తంభ శాసనము శ్రీహరపురుషదత్తుడు 238-9 సంవత్సరమున రాజ్య త్యాగము 
చేసినట్లు చెప్పుచున్నది. ఇదే సమయమున పల్లవరాజు వీరకూర్చవర్శ్మ, వైజయంతిరాజు 
మానవ్యగోత్రుడు, కదంబుడు అయిన శివస్మందవర్మను, అతని మిత్రులను నిర్దించి 
వైజయంతి నాక్రమించి నట్లగపడును. శ్రీవీరపురుషదత్తుడు దక్షిణమున తన సైన్యము 
లోడుటచే యౌవనుడైన తన కుమారునికి రాజ్యము వదిలివేసి యుండవచ్చును. ఇది 
సహజ వైరాగ్యమునకు తోడై ఉండవచ్చును. 

శీ వీరపురుష దత్తుని చివరి నాల్గు సంవత్సరములు సంఘటనాత్మకములు. 


సాతవాహనానంతరీకులు ఈ 14 


అతని అత్త పూశాయిశాంతిశ్రీ అతని విజయమున కారాటపడెను. ఈ కాలములో 
వీరకూర్చవర్మ ఇక్ష్వాకు కదంబ సైన్యముల నోడించి యుండవచ్చును. బాహుబలుడు 
రాజ్యమునకు వచ్చునాటి కిది పరిస్థితి. అతని రాజ్యారంభమున కదంబుల పరిస్థితి 
మెరుగుపడెను. చివరకాతడు పల్లవుల జయించి వైజయంతిని తీసుకొనెను. 
బాహుబలుడీతనికి సహాయపడి యుండవచ్చును. 

శిల్పములు, రాజకీయ సంఘటనలు బాహుబలుడు తన యౌవనారంభమున 
రాజ్యమునకు వచ్చినట్లు సూచించును. తాతపేరు మనుమనికిడు ఆచారము ఇక్ష్వాకుల 
నాటినుండియే ఆంధ్రమున ఆరంభమై యుండవచ్చును. గుప్తులు, వాకాటకులు, 
పల్లవులు, విష్ణుకుండినులు, సాలంకాయనులు దీనిని పాటించిరి. మహాభాపష్యము, 
దాని వ్యాఖ్యయు దాని నుటంకించుటచే ఇది శాస్త్రసమ్మతము కూడ. 

బాహుబలుని పరిపాలన కాలమునాటివి రెండు శాసనములే ఉన్నవి. అవి 
రాజకీయ పరిస్థితులను తెలియచేయవు. బహుశ్రుతీయ, మహీశానక అను మరి 
తెలదు బౌద్దశాఖలున్నట్లవి చెప్పును. మొదటి శాసన మాతని రెండవ రాజ్య సంవత్సరము 
నాటిది, ఇది మహాదేవి వాశిష్టిభట్టిదేవి కొన్ని బౌద్ధ కట్టడములను నిర్మింపించినట్లు 
చెప్పును. రెండదవశాసనము మహాదేవి కొడబలి్రీ నిర్మింపించిన కట్టడములను గురించి 
తెలుపును. ఆమె తన అన్నను, తండ్రి తాతలను, భర్తను పేర్కొనెను. వీని నిర్మాణము 
ధీర (స్టవిర) ధర్మ్శఘోషుని (మహిశాసకుడు) ఆధ్వర్యములో జరిగెను. ఈమె తన 
భర్తను వనపాసక అనియే చెప్పెను. తాత, తండ్రి, అన్నల పేర్లు చెప్పెను. అది ఆమె 
తన వంశమును గౌరవించుటను, అది దక్షిణాపథమున ఆధిక్యతలో నున్నట్లును 
సూచించును. తన భర్త ఆంధచ(క్రవర్తుల రక్షణలో నుండెను. అతనిది 
చూటుకులశాతకర్ణి అను నాగజాతి వంశము. సాతవాహన సామ్రాట్టుల వంశశాఖ, 
వనవాసి చూటువంశము చాల తక్కువకాలము పాలించెను. ఇతడు చూటు, కదంబ 
వంశముల కలయిక వలన జన్మించెను. పేరు శివస్మందవర్శ్మ. 

బాహుబలుని చివరి కాలములో ఇక్ష్వాకులు త్వరగా క్షీణించనారంభించిరి. 
అతను మరణించిన వెంటనే ఇక్ష్వాకు లంతరించిరి. చూటు శాతకర్ణులు వారసులు 
లేక అంతరించిరి. వారితోపాటు ఉజ్జయిని మహాక్షాత్రపులు కూడ అంతరించిరి. 
ఇది మూడవ శతాబ్ది మధ్యకాలమున జరిగెను. ఐకమత్యముతో నున్న ఈ చూటు 
వంశము క్షీణించుటచే ఉత్తరమున అఖీరులు, దక్షిణమున పల్లవులు విజృంభించిరి. 
ధనసేనుని మరణానంతరము వనవాస రాజ్యముకొరకు వారసులలో కలహము 


ఇక్ష్వాకులు ఈ 15 


లారంభమాయెను. కదంబులకు ఇక్షాకులకు సంబంధ బాంధవ్యములు కలవు. పల్లవ 
వీర కూర్చవర్మ వైజయంతి నాక్రమించుకొనెను. పల్లవులు ఇక్ష్వాకుల ఆధిక్యమును 
నశింపజేయ సమకట్టిరి. అట్లే అభీరు లుజ్జయిని నాక్రమించిరి. అభీరుల ఆక్రమణ, 
పల్లవుల ఉన్నతి ఇక్ష్వాకు, కదంబ, మహాక్షాత్రప సమాఖ్యను పదగొట్టినవి. 

మహాక్షాత్రపుల క్షీణత ఇక్ష్వాకులకు క్రమేపీ బలహీనుల చేసెను. కదంబ 
శివస్మందవర్శ మృతి తరువాతి సంఘటనలు ఇక్ష్వాకుల పతనమును త్వరితము చేసినవి: 
చివరకు కాంచీపల్లవులు దండెత్తి వచ్చి ఇక్ష్వాకుల ప్రాబల్యము నంతమొందిం చిరి. 
ఇట్లు మూడవ శతాబ్ది మధ్యభాగమున ఆంధ్రసామ్రాట్టుల వారసులైన ఇక్ష్వాకులు, 
ఆంధ్రభృత్యులు అంతమొందిరి. ఆంధ్రదేశమున ఇక్ష్వాకుల నాశనమునకు 
మరొకకారణము విస్కృతులైన ఆంధ్రసామ్రాట్టుల వారసులు వారిపై పగబూని 
పల్లవులకు సహాయపడుట అయి ఉండవచ్చును. మరొక కారణము శ్రీవీరపురుషదత్తుని, 
బాహుబలుని బౌద్ధమతాసక్తి. దానితో బ్రాహ్మణులు, వీర బ్రాహ్మణులైన పల్లవులతో 
చేరి బౌద్దముపై, దానిని అతిగా ఆదరించిన ఇక్ష్వాకులపై ఇట్లు పగతీర్చుకొనిరి. 
ఇక్ష్వాకులతోపాటు ఆంధ్రమున బౌద్ధ ప్రాభవ మంతరించెను. బ్రాహ్మణ ప్రాభవ 
మారంభమాయెను. ఇట్లు నాల్గు శతాబ్దము లాంధ్రమున విలసిల్లి, ఆంధ్రమునకు 
విశ్వఖ్యాతి తెచ్చిన బౌద్ధమతంతరించినది. పల్లవులు దక్షిణాంధ్రమును మాత్రమే 
కృష్ణానది వరకు ఆక్రమించుకొనిరి. ఉత్తరాంధ్రము సుమారు మరి నాల్గు శతాబ్దములు 
ఇక్ష్వాకు సామంతులైన బృహతృలాయనుల, ఆనందుల, సాలంకాయనుల, 
విష్ణుకుండినుల పరిపాలన క్రింద నుందెను. వారును బ్రాహ్మణులే. బౌద్దమునకు 
అంతట సరిఅయిన ఆదరణ లేక, అది ఆంధ్రమున నశించినది. ఇక్ష్వాకుల 
సింహపతాక ప్రాభవముతోపాటు శాక్యసింహుని ప్రాభవము కూడ ఆంధ్రమున 
అంతరించెను. 

ఇక్ష్వాకుల సీసపు నాణెములు కొన్ని శ్రీవీరపురుష దత్తుని కాలము నాటివి 
దొరికినవి. అవి వారు సాతవాహనుల సింహలాంఛనమునే కొనసాగించినట్లు 
సూచించును. వారు స్వర్ణ, సీసమిశ్రమ నాణెములు ముద్రించినట్లు తోచును. 
విష్ణుకుండినులు, పూర్వచోళులు, చోళులు కూడా ఈ సింహలాంఛభనమును 
కొనసాగించిరి. కృష్ణా, మూసీనదుల మధ్యదేశమునకు చోళవాడి అను పేరుండుటచేత, 
చోళులు కూడా ఇక్ష్వాకులను తమ పూర్వీకులుగా పేర్ళొనుటచే, వారాంధ్రమున 


సాతవాహనానంతరీకులు త 16 


ఇక్ష్వాకులకు సామంతులుగా బంధువులుగా నుండి తరువాత దక్షిణమునకు, 
కావేరీతీరమునకు తరలిపోయినట్లు తోచును. 

ఇట్లు ఇక్ష్వాకులు సాతవాహనుల అనంతరము అర్ధశతాబ్దము వరకు 
ఆంధ్రమున సాతవాహనులకు అన్ని విధముల వారసులై నడిచి, ఆంధ్రమున అన్ని 
రంగములలోను విలసిల్లునట్లు చేసి దాని కొక వ్యక్తిత్వమును సంతరించిరి. వారు 
దక్షిణాపథమున మిగతా రాజవంశములను తమ ప్రాభవములోనికి దెచ్చుకొని, దానిని 
వారితో సంబంధ బాంధవ్యముచే పటిష్టముచేసి, ఆం(ధ్రమునకు దక్షిణాపథ 
సార్వభౌమత్వమును కూడ మొదటిసారిగా సంపాదించిరి. తరువాత ఆంధ్రము కొంత 
వ్యక్తిత్వము నొందినను, పూర్వమువలె దక్షిణాపథమున సార్వభౌమత్వము 
నొందలేకపోయెను. మరల అది సామ్రాజ్యాంతర్భాగమే అయ్యెను. లేదా ఆంధ్ర రాజ్యమే 
అయ్యెను. ఇది తరువాత విజయనగర సామ్రాజ్య, కాకతీయ సామ్రాజ్య, రెడ్డి ది రాజ్యముల 
దృష్టా ఏర్పడు భావము. ఆంధ్రమునకు మొదట, చివరిసారిగా వ్యక్తిత్వమును, 
సార్వభౌమత్వమును సంతరించుటే ఇక్ష్వాకుల విశిష్టత. 


ఉమోాడాం నవన్తూ. 


93. బృహత్పలాయనులు 

1. కోదూర లేక కాదూర బృహతృలాయనులు, జయవర్మ (క్రీ.శ. 270-285 
ప్రాంతము) 

ఆంధ్రదేశమును, పరిసర ప్రాంతములను తమ సార్వభౌమాధికారము క్రిందికి 
తెచ్చిన ఇక్ష్వాకుల పతనానంతరము వారి సామ్రాజ్యము, చిన్న స్వతంత్రరాజ్యములుగా 
చీలిపోయెను. వారి సామంతులు కొందరు సార్వభౌమాధికారమును పొందిరి. పల్లవులు 
ఇక్ష్వాకులను కూలదోసి దక్షిణాంధ్రము నాక్రమించుకొన్న తరుణమున, 
అధికారమునకు వచ్చినట్టి సామంతులు బృహతృలాయనులు, ఆనందులు, వారిలో 
మొదటివారు బృహతృ్సలాయనులని తోచును. 

బృహతృలాయనుల ఏకైక శాసనము (కొండముది) ప్రకారము మహారాజు 
జయవర్మ తన్ను మే బాశ్వరపాద పరిగ్భ హీతునిగా పిల్చుకొనెను. ఇది తన రాజధాని 
కోదూర విజయ స్మంధావారము నుండి అతడు యుద్దానంతర మొసగిన 
బ్రాహ్మణాగ్రహార దాన శాసనము. ఇది అతని పదవ రాజ్యకాలము నాటిది. ఈ 
శాసనలిపి పల్లవ లిపిని పోలియుండుటచే జయవర్మ, మొదటి శివస్మందవర్శ్మకును 
అతని చివరి కాలములో అతని పుత్రుడు మొదటి విజయబుధథ్ధ వర్మకును 
సమకాలికుదని తోచును. అతడు వస్మందవర్మ మరణించగానే అతని నతు నోడించి 
దక్షిణాంధ్రము నుండి పారద్రోలినట్లు తోచును. జయవర్శ్మ, విజయబుద్ధవర్మ పుత్రుడు 
బుధ్యంకురునుకి కూడ సమకాలికుడు. ఈతని కాలమున బృహత్సలాయనులు 
ప్రాభవము నొందిరి. చివరకు జయవర్శ పల్లవులతోడి నిహతుడయ్యెను. అప్పటి 
పల్లవరాజు బుధ్యంకురుడు గాని, అతని పినతండ్రి గాని, ముఖ్యముగా 'రెఠడవ 
విజయస స్కంద వర్మ గాని అయి యుండవచ్చును. జయవర్శ్మ రాజధానియగు కోదూరు, 
ఘంటసాల వద్ద నున్నది. 

బృహత్భలాయనులు ఆంధ్రతీరమును సంరక్షించుటకు సముద్రతీరమున నున్న 
కోహాతను రాజధానిగా చేసికొని యుండవచ్చును. ఇచ్చటనుండి వర్తక వ్యాపారములు, 
బౌద్ధ భిక్షువుల సముద్రాంతర దేశ నిర్గమనము జరుగుచుండెను. కృష్ణాప్రవాహములు 
మార్చ్పులచే కోదూరు క్రమేపీ సముద్రతీరమునకు దూరమైనది. 

బృహత్భలాయనులు రెండవ వాళిష్టీపుత్ర శ్రీపులుమావి చక్రవర్తి కాలము నుండి 
ఉన్నట్లు తోచును. వారి నాతడు తీరప్రాంత రక్షణకు ఈ ప్రదేశమున నియోగించి 


సాతవాహనానంతరీకులు ఈ 18 


యుండవచ్చును. ఇట్టు వారాంధ్రసామ్రాట్టుల నామంతులు. తరువాత ఇక్ష్వాకులకు 
సామంతులై ఆ ప్రాంతముననే ఉండిరి. వారిలో జయవర్మ చివరివాడు, సార్వభౌమాధి 
కారమును పొందినవాడును అయి మూడవశతాబ్బి చతుర్ధపాదమున విలసిల్లి 
యుండవచ్చును. 

గ్రీకు భౌగోళికుడు టోలెమీకథనము ప్రకారము, మైసోలియిస్‌ అనునది యీ 
(కృష్ణా) తైనా (పెన్న) నదుల మధ్యప్రదేశము ఆంధ్రసామ్రాజ్యమున గొప్ప సముద్రతీర 
రాష్ట్రమని తోచును. 

ఇక్ష్వాకుల పతనానంతరము బృహతృలాయను లుత్తరాంధ్రము నాక్రమించి 
నట్లుతోచును. వారు ఇక్ష్వాకుల కాలముననే బలవంతులై సుదీర్షమైన తూర్పు ఆంధ్ర 
దేశ తీరమును సామంతులుగా పాలించుచుండిరి. అందుచే వారు సుళువుగా ఇక్ష్వాకుల 
స్థానమునకు వచ్చి ఆంధ్రరాజ్యైక్యతను కాపాడిరి. శివస్మందవర్మ మృతి, అతని 
బలహీనులైన వారసులు-జయవర్శకు సార్వభౌమత్వమును పొందు అవకాశము 
కలిగించిరి. ఇది క్రీ.శ.275 ప్రాంతమున జరిగియుండవచ్చును. జయవర్మ పది 
సంవత్సరములవరకు పల్లవుల తాకిడికి నిలువకలిగెను. పల్లవులు కృష్ణదాటి పోవలసి 
వచ్చిను. కాని జయవర్శ్మ మరణానంతరము తిరిగి దక్షిణాంధ్రమును వారు ఆక్రమించిరి. 
ఈ ప్రయత్నములలో వీరవర్మ మృతినాందెను. జయవర్మ మరణానంతరము 
బృహత్భృలాయనులు విస్కృతి నొందిరి. జయవర్మ పూర్వీకులు, వారసులు ఎవరో 
తెలియదు. ఇట్లతని చరిత్రయే బృహతృలాయనుల చరిత్ర. ఆతడాంధ్రము చీలిపోకుండ 
రక్షించెను. అతని ఉద్యోగి భోపహవనవర్శ, అతని బిరుదులు, మహాసేనాపతి, 
మహాతగవర, మహాదండనాయక, అనునవి, అతడు ఇక్ష్వాకుల న్థానము నాక్రమించ 
ప్రయత్నించినట్లు సూచించును. బృహతృలాయనులు, వెంటనే ఇక్ష్వాకు సామ్రాజ్యము 
నకు వారసులైరని కూడ అది సూచించును. జయవర్మ్శ్మ తన తాత్కాలిక పప్రాభవము 
తరువాత క్రీ.శ. 285 ప్రాంతమున యుద్ధరంగమున మృతినాంది యుండవచ్చును. 
అతనితో బృహత్భృలాయన వంశమంతరించెను. టోలెమీ 'పిఠుండా' అనునది మైపోలియా 
రాజధాని అని చెప్పుటచేతను, ఖారవేలుని హాథిగుంవ శాసనము దానిని 
పేర్ళొనుటచేతను, బృహతృలాయనులు పిఠుండా రాజధానిగా కృష్ణా ముఖద్వార 
ప్రాంతమున ఖారవేలుని కాలమునుండి పాలకులుగా నున్నట్లు ఊహించవచ్చును. 


మాాాల అనవానాం- 


డీ. కందరపురి ఆనందరాజులు 


(క్రీశ.290-630 ప్రాంతము) 

ఆంధ్రదేశమున జరిగిన రాజకీయ ప్రాబల్యపు పోరాటములో బృహతృలాయ 
నుల తరువాత లెక్కింపదగినవారు ఆనందగోత్రులైన కందరపుర రాజులు. శాసనములు 
ఆనంద లేక ఆనందమహర్షి అను వ్యక్తిని పేర్కొన్నవి. నాగార్జునకొండ శాసనములలో 
భదంత ఆచార్య ఆనందుని పరు కలదు. ఈతడు బృహత్భలాయనుల పతనానంతరము 
కూడ జీవించియుండి కందరపురరాజులను, ఇక్ష్వాకులు స్థాపించిన రాజ్యప్రతిష్టను 
పునరుద్ధరించి పల్లవులపై పగతీర్చుకొనమని ప్రోత్సహించి యుండవచ్చును. మొదటి 
కందరుని ప్రాబల్యకాలము ఆచార్య ఆనందుని కాలమునకు దగ్గరగుటచే ఇది 
సమంజసమని తోచును. మొదటి ఆనందవంశ సార్వభౌముడు తాను బుద్ధభక్తుడనని, 
ఆనంద గోత్రుడనని చెప్పుకొనెను. ఇతడిక్షాకులు పాలించినంత రాజ్యమును 
పాలించెను. ఇటుల ఒక పుణ్యాత్ముదైన బౌద్దభిక్షులు దేశభక్తితోను, ఇక్ష్వాకుల 
యందభిమానముతోను ఒక సామంతరాజవంశపు శౌర్యమును ప్రేరేపించి వారు 
తమ దేశ ప్రాభవమును పునరుద్ధరించునట్లు చేసెను, 

మొదటి కందరుని చేజెర్ల శాసనము అతని లాంఛనము గోలాంగూలమని 
చెప్పెను. కందరుల ప్రథమ శాసనమైన దామోదరవర్మ యొక్క మట్టెపాడు శాసనము, 
వారి గోత్రము ఆనంద అని మాత్రమే చెప్పెను. ఈ శాసనము నాల్దవశతాబ్దపు 
చతుర్ధపాదమునకు చెందును. వారిని వారి సమకాలికులు గోలాంగూలులని పిల్చి 
యుండవచ్చును. మార్మందేయ పురాణము భారతవర్షము కూర్మముగా ఊహించి 
దాని ఈశాన్య పాదములో ఆనందులున్నట్లు చెప్పెను. వారు కృష్ణానది దిగువభాగమున 
ఉండిన పూర్వపు ఆంధ్రదేశమున ప్రబలిన నావికజాతి అని తోచును. 

ఆనందుల శాసనములు మూడు కలవు. అందు రెండు మట్టెపాడు, గోరంట్ల 
తామశాసనములు. మూడవది చేజెర్ల కపోతేశ్వరాలయములోని శిలాస్తంభశాసనము. 
ఇది చివరి శాసనము. మట్టెపాడు శాసనము మొదటిది. ఇది పాకృత సంస్కృత 
మిశ్రమము, సంస్కృతము ప్రాకృతమును వెనుకకు త్రోసినా, పేర్లింకను ప్రాకృతములోనే 
ఉందెను. ఇట్టిది ప్రాకృత, సంస్కృృతముల సంధికాలము, నాల్గవ శతాబ్దపు మొదటి 
భాగము. అందుచే జయవర్మ వెనువెంటనే దామెదరవర్శ్మ, అధికారములోనికి 
వచ్చియుండును. అత్రివర్మ గోరంట్ల శాసనములో అతని పేరు తప్ప మిగిలినవి 


సాతవాహనానంతరీకులు అ 20 


సంస్కృతములోనే ఉన్నవి. అత్రి (హస్థి) వర్మ కాలములో ఆనందులు బౌద్దులు కానట్లు 
తోచును. ఈతడు వంకేశ్వర శివభక్తుడు. 

ఆనందుల శాసనములు వారిని హిరణ్యగర్భులని పిలుచుచున్నవి. మట్టెపాడు 
శాసనము దామోదరవర్శను 'అవంధ్య గోసహస్ర అనేక హిరణ్యగర్బోద్భవస్య' అని 
పేర్కొన్నది. గోరంట్ల శాసనము అత్రివర్మను “అప్రమేయ హిరణ్యగర్భ ప్రసవేని అని 
పేర్మొనెను. ఆనందరాజులు మహాధనికులై హిరణ్యగర్భ మహాదానమును చేసి 
ఉన్నత జన్మను పొందియుండ వచ్చును. 

మట్టెపాడు శాసనము దానశాసనము. కంగూర [గ్రామము దీనివలన 
బ్రహ్మాైదేయము ఆయెను. హైందవమాసములు పేర్లను పేర్కొన్న ఆంధ్ర, దక్షిణ భారత 
శాసనములలో ఇది మొదటిది. ఇది దామోదరవర్శ్మ పరమబౌద్దుడని సూచించుచున్నది, 
ఆంధ్రనామములు రూపొందిన తీరు, ఆంధ్రభాష ఉద్భవించి పెంపొందిన తీరు, 
ఆంధ్రనామములు రూపొందినతీరు ఇది సూచించుచున్నది. కాని కంగూర గ్రామము 
ఏ రాష్ట్రములో, ఏ విషయములో నున్నదో చెప్పలేదు. 

కందరపురము ఆనందుల రాజధానిగా కన్పడుచున్నది. బౌద్దులు దానిని 
కపోతకందరపురమని పేర్కొనిరి. అది ఇప్పటి చేజెర్ల అయి యుండవచ్చును. అచ్చటి 
కపోతేశ్వరాలయము మొదట ఒక బౌద్ధ చైత్యము. 

అత్రివర్మ గోరంట్ల శాసనము కూడ తననికొన బ్రహ్మాదేయ దానశాసనమే. 
చేజెర్ల శాసనము ప్రాచీనా నాంధ్రలిపిలో నున్నది. ఇది ఏడవ శతాబ్దికి చెందినట్లు 
తోచును. ఈ మూడు శాసనముల కాలపరిమితి మూడు శతాబ్దములు; ఇది సుమారు 
నాల్గవ శతాబ్ది ప్రారంభమునుండి ఏడవ శతాబ్ది ప్రథమ పాదమువరకు ఉండును. 
మట్టెపాడు గోరంట్ల శాసనముల విరామకాలము ఒక శతాబ్దికాగా, గోరంట్ల, చేజెర్ల 
శాసనముల మధ్యకాలము రెండు శతాబ్బులు. ఇట్లు ఆనందులు, దక్షిణాంధ్రమున 
నున్న పల్లవులు సమకాలికులని తోచును. వారు బృహత్భృలాయనుల వెనువెంటనే 
ప్రబలులైనను, ఈ సుదీర్హపు మూడు శతాబ్బముల కాలములో ఏ నాడును 
చాలకాలమువరకు ప్రాబల్యములో నున్నట్లు తోచదు. 

ఆనందులలో ఇంతవరకు తెలిసిన మొదటి సార్వభౌమాధికారముగల రాజు 
దామోదరవర్శ. అతని పూర్వీకులు ఇక్ష్వాకుల సామంతులై ఉండియుందురు. కాని 
అతని పూర్వపురాజు కొంత స్వతంత్రాధికారము కలిగియుందెను. బృహత్భలాయనుడగు 
జయవర్శ్మ మరణానంతరము అతడు ప్రబలుదై పల్లవులతో పోరాడి స్వతంత్రుదడయ్యెను. 


కందరపురి ఆనందరాజులు ఈ 21 


అతనిని మట్టెపాడు శాసనము స్మరించకపోవుట అతడు దామోదరవర్శ్మ తండ్రికాడని 
తెలియచేయుచున్నది. అతని నామము కందరరాజు లేక నృపతి అయి యుండవచ్చును. 
గోరంట్ల శాసనము అత్రివర్మ అతని కుటుంబములో జనించినట్లు జెప్పుచున్నది. 
కందరపురమును అతనిపేర అట్లు పిలిచియుండవచ్చును. అందుచేత అతనిని 
వంశస్థావకునిగా ఊపహించవచ్చును. అతనిని శాసనములు రెండుసార్లు 
పేర్ళొనుచున్నవి. మొదటి కందరాజు, దామోదరవర్మ బలవంతులుగా నగుపింతురు. 
దామోదరవర్మ రాజ్యారంభము నాటికి ఆనందుల రాజ్యము ప్రాభవముతో నుండెను. 
మట్టెపాడు శాసనము దామోదరవర్మను పేర్ళొనుచు, హిరణ్యగర్భము, అవంధ్య 
గోసహస్రము మున్నగు మహాదానములు చేసినట్లు పేర్ళొనెను. ఇది అతని రెండవ 
రాజ్య సంవత్సరకాలమున. దామోదరవర్మ అట్లు బలమైన రాజ్యమునకు వారసుదై 
శాంతి, ఐశ్వర్యములను చేకూర్చి, అనేక క్రతువుల నాచరించెను. పల్లవరాజ్యకాలము 
ప్రకార మీతడు బుధ్యంకుర, రెండవ విజయవర్మల సమకాలికుడు. అందుచే అతని 
రాజ్యకాలము, కుంతలపాలకుడు కదంబ మయూరశర్మతో (క్రీ.శ. 3౩00-40 
ప్రాంతము) కూడ సమకాలికము. ఈతని రాజ్యారంభమున బుధ్యంకురుడు ఓడి 
మృతుడైనట్లు తోచును. ఈతని రాజ్యాంతము నాటికి ఉత్తరాంధ్రమున వేంగిలో 
సాలంకాయన వంశపు విజయదేవవర్మ నాయకత్వము బలవంతమయ్యెను. 
అతడశ్వమేధముకూడ చేసెను. అతడు ఆనందులను కూలదోసి ప్రబలుడైనట్లు 
తోచును. దామోదరవర్శ వారసును అతడు నిర్జించి తూర్పు రాష్టముల నాక్రమించుకొని 
యుండును. ఇంతేకాక, ఈ సమయముననే పల్లవ రెండవ విజయస్మంద వర్మ కూడ 
ఆనందులను నిర్దించి కృష్ణాతీరమువరకు ఆక్రమించుకొని యుందును. దామోదరవర్శ్మ 
రాజ్యకాల మిరువది సంవత్సరములై యుండవచ్చును. (క్రీ.శ. 295-315 ప్రాంతము). 
అది పల్లవులగు బుధ్యంకుర (క్రీ.శ. 285-95 ప్రాంతము), రెండవ జయస్మందవర్మ 
(క్రీ.శ 295-330 ప్రాంతము) రాజ్యకాలములతో సమకాలికమై యుండుటేకాక, 
పల్లవుల ప్రతిష్ట సన్నగిల్లి యుండిన కాలము. 

ఇరువైపుల-వేంగిసాలంకాయనుల, పల్లవుల-తాకిడితో ఆనందులు అంతరించి 
ఆంధ్రదేశ పటిష్టత పూర్తిగా దెబ్బతినెను. సాలంకాయనుల రాజ్యాధికారమునకు 
పూర్వము ఉత్తర, వాయవ్య ఆంధ్రర్యాష్టములు వాకాటక మొదటి ప్రవరసేనుని 
(క్రీ.శ. 270-330 ప్రాంతము) సామ్రాజ్యాంతర్భాగమై యుండవచ్చును. అతడును 


సాతవాహనానంతరీకులు ఈ 22 


అశ్వమేధమొనర్చి దక్షిణాపథ సార్వభౌమత్వమునొందెను. దాని వెనువెంటనే విజయ 
దేవవర్శ ఆంధ్రమున ప్రబలి ఆనందులను, కళింగ, పశ్చిమాంధ్రములలోని చిన్న 
రాజులను లోబర్చుకొని, సార్వభౌమత్వమునొంది, వాకాటకునివలె అశ్వమేధ 
మొనర్చినట్లుగుపడును. 

మట్టెపాడు శాసనమున వృషభ లాంఛనమున్నది. అత్రివర్మకాలమునాటికి 
బుషి లాంఛనము (ఆనందమహర్షిది అయి యుండవచ్చును) వచ్చిను. ఆనందులకు 
త్రికూట పర్వత బెన్నా నదీ స్వాములని బిరుదుండుటచే వారి రాజ్యము కృష్ణాతీరమున 
వ్యాపించి యుండవచ్చును. త్రికూటమిప్పటి కోటప్పకొండ అయి ఉండవచ్చును. 
దానికి త్రిమూర్తులపేర మూదు శిఖరములు కలవు. గోరంట్ల శాసన మాతనిని వంకేశ్వర 
భక్తుడని చెప్పుచున్నది. వంకేశ్వరాలయము కోటప్పకొండదగ్గర దుర్గివద్దనున్నది. 

చేజెర్ల శాసనము ప్రకారము ఆనందుల రాజ్యము రెండు జనపదములు లేక 
మండలములు విస్తరించియుండినది. ఈ శాసనము కందరరాజును రెండు 
జనపదముల రాజ్యాధిపతి అని పేర్కొనెను. ఇవి కృష్ణ కిరువైపుల సముద్రమునుండి 
పర్వత శ్రేణివరకు వ్యాపించి యుండెను. కృష్ణకు మన్నెరుకు మధ్య ఈశాన్య, నైరుతి 
దిశలకు వ్యాపించిన కర్మ రాష్ట్రము అందొకటై యుండవచ్చును. కృష్ణకు ఉత్తరమునున్న 
జనపదమును విష్ణుకుండిన రెండవ విక్రమేంద్రవర్మ, నత్నపతి విషయమని పిల్చిను. 
కృష్ణకు ఏలూరువద్ద నున్న తమ్మిలేరుకు మధ్యనున్న ప్రదేశమునకు షట్సహస్రవాని 
విషయమను లేక ఆరువేలనాడు అని పేరుందెను. కృష్ణాగోదావరుల మధ్య 
ప్రదేశమునకు వేంగీ విషయము పేరుందెను. తగిన ఆధారములు లేకుండటచే 
ఆనందుల రాజ్య విస్తీర్ణత సరిగా తెలియదు. స్థానికాధారాములు, గాథలనుబట్టి ఆది 
కృష్ణ కిరువైపుల గుంటూరు, కృష్ణా, నల్గొంగ, వరంగల్‌ జిల్లాలలో వ్యాపించియుందును. 

శాసన సూచనలనుబట్టి రెందవరాజు అత్రివర్మ ఇరువైదు సంవత్సరములు 
(క్రీ.శ. 395-420 ప్రాంతము) పాలించి యుండును. అతనిని గోరంట్ల శాసనము 
“రాజు అనియే పేర్కొనుచున్నది. అందుచేత అతడు బలవంతుకాదని తోచుచున్నది. 
అతడు పల్లవ రెండవ విజయస్మందవర్శకు సమకాలికుడు. అతడు అత్రివర్మ వలన 
నిహతుడై యుండవచ్చును. పశ్చిమమున అతని సమకాలికుడు కుంతలకకుత్సృవర్మ 
(క్రీ.శ. 390-415 ప్రాంతము). ఇట్లు పల్లవులు నాల్గవ శతాబ్ది చివరలోను, ఐదవ 
శతాబ్ది మొదటను అన్ని దిశల పీడితులయిరి. రెండవ విజయ విష్ణు గోపవర్శ్మ, కదంబుల 
ఆనందులథాక కోర్వలేక మృతుదై యుండును. ఈతనితో రెండవ విజయస్మందవర్శ్మ 


కందరపురి ఆనందరాజులు ౪ 23 


వంశమంతమై, పల్లవులాంధ్రమున విస్కృతులయిరి. 

ఆనందులు తమ సుదీర్హ రాజ్యకాలమగు మూడు శతాబ్బులలోను పలుతడవలు 
పల్లవులను పోద్రోలి సార్వభౌమత్వమును పొంద యత్నించిరి. మొదటి ప్రయత్నము 
దామోదరవర్శకు పూర్వీకుడగు వాని కాలమున నాల్గవ శతాబ్ది ఆరంభమున జరిగెను. 
దామోదరవర్మ వారసులు సాలంకాయనులకు, పల్లవులకు ఓటుపడిరి. రెండవ 
ప్రయత్నము అత్రివర్మ కాలములో జరిగెను. అతడు పల్లవ మూడవ స్మందవర్శ్మ 
కాలములో పల్లవులను, సాలంకాయనులను లోబర్చుకొని, కప్పమును గైకొనెను. 
బలవంతులైన ఇతర సామంతులను కూడ లొంగదీసి కప్పమును గైకొనెను. అతని 
తరువాత వారు మరల బలహీనులైరి. ఏడవ శతాబ్దమున రెండవ కందరరాజు మూడవ 
ప్రయత్నము చేసెను. కాని పల్లవ మొదటి మహేంద్రవర్మ దానిని సాగనీయలేదు. 
అ(త్రివర్మ, సాలంకాయనుల వతనమొకే కాలమున జరిగెను. అత్రివర్మ 
విష్ణుకుండినులచే నిర్ణితుడై యుందెను. విష్ణుకుండినులు త్వరలో (ప్రబలి 
ఆంధ్రమునంతను, పరిసర రాజ్యములను ఇక్ష్వాకుల అనంతరమును రెండు శతాబ్బుల 
తరువాత ఆక్రమించుకుని, ఆంధ్రమును తమక్రింద సంఘటితముచేయ సమకట్టిరి. 
విష్ణుకుండినులలో మొదటివాడు ఒకటవ మాధవవర్మ. అతడశ్వమేధ మును 
పదునొకండు సార్లు చేసి, ఆంధ్రమున, దక్షిణాపథమున సార్వభౌముదైనట్లు 
చెప్పుకొనెను. ఇట్లు అత్రివర్మ తరువాత ఆనందులు సామంతులై ఏడవ శతాబ్దారంభము 
వరకు ఉందిరి. 

విష్ణుకుండిను లానందుల రాజ్యమున ప్రబలినట్లు తోచును. అత్రివర్మ వారి 
నరికట్ట లేకపోవుటేగాక వారి చేతిలో నశించెను. పల్లవ ప్రశస్తి అత్రివర్శ్మకాలమున 
లేకున్నను, గోరంట్ల శాసనము పల్లవులపై అతని విజయములను చెప్పుచున్నది. 
'సురగురు సదృశ బుద్ధిన' మొదలగు అతని బిరుదులు పల్లవుల ప్రభావమును 
చాటుచున్నవి. ఇతర బిరుదులు 'సమ్యక్షృజాపాలనోపార్దిత కీర్తన” “ప్రతాపోపాంత 
సకలసామంత మండలేన' 'మహేంద్రసమ విక్రమేన' మున్నగున్నవి. ఇవి కూడ 
పల్లవబిరుదులను పోలియున్నవి. 


అత్రివర్మ వారసులను గూర్చి ఏమియు తెలియదు. కాని ఆనందులు ఏడవ 
శతాబ్ది ప్రథమపాదము వరకుండిరి. వారు పల్లవులకో విష్ణుకుండినులకో సామంతులుగా 
నుండిరి. విష్ణుకుండిన మూడవ మాధవవర్మ మరణము తరువాత, ఆనందులు పల్లవ 


సాతవాహనానంతరీకులు అ 24 


మొదటి మహేంద్రవర్మ లేక మహేంద్ర విక్రమవర్శచే నిర్జితులైరి. పల్లవులు మరల 
దక్షిణాంధ్రము నాక్రమించిరి. చేజెర్ల శాసనము, పల్లవులు బాదామి చాళుక్యులనుండి 
దక్షిణాంధ్రమును, మొదటి మహేంద్రవర్మ కాలమున గైకొనునాటిది. 


క్రీ.శ. 611 ప్రాంతమున పశ్చిమచాళుక్య సత్యాశయ రెండవ పులకేశి, మూడవ 
మాధవవర్మ నోడించి ఆంధ్రమును జయించెను. కొంతభాగము నాక్రమించి, మిగిలిన 
దానికి తన సేనాని పృథ్వీదువ (ధృవ) రాజును రాజప్రతినిధిగా చేసెను. మొదటి 
మహేంద్రవర్మ తన రాజధాని వద్దనే పులకేశిని ఓడించి, ఆంధ్రములో చాళుక్య 
రాజప్రతినిధికి, విష్ణుకుండిన మంచన భట్టారకునికి మధ్య కలహముల నదునుగా 
తీసికొని దక్షిణాంధ్రము నాక్రమించెను. అతనికోడిన సామంతులలో కందపురానందుడు 
ముఖ్యుడు. అతడును, అతని పుత్రుడును పల్లవ సామంతులైరి. చేజెర్ల శాసనమీ 
కల్లోల పరిస్థితులను సూచించుచున్నది. అతడు పల్లవసామంతుడుగా చాళుక్య 
రాజప్రతినిధి నోడించినట్లు శాసనము చెప్పును. యుద్ధము ధన కటకమువద్ద క్రీ.శ. 620 
ప్రాంతమున జరిగెను. కాని ఈ విజయమునూ, పల్లవుల దక్షిణాంధ్రాకమణయు 
కొలదికాలమే ఉందెను. రెండవపులకేశి తన తమ్ముడు బిట్టిసార యువరాజును 
ఆంధ్రమున తమ అధికారము పునరుద్ధరించ పంపెను. ఇతని మరొకనామము 
విష్ణువర్ధన విషమసిద్ది. తరువాత అతడు ఆంధ్రమున క్రీ.శ. 624లో కుబ్దవిష్ణువర్ధనుదను 
పేరుతో తూర్పు చాళుక్య వంశన్థాపకుడాయెను. అతడు పల్లవులను, కందరరాజు 
మనుమని నిర్జించెను. దానితో ఆంధ్రమున, ఆనందుల, పల్లవుల అధికార 
మంతమయ్యిను. 

దాక్టర్‌ దినేశ్‌చంద్ర సర్మార్‌ వంటి చరిత్రకారులు మట్టెపాటు, గోరంట్ల 
శాసనములలోని బిరుదములను పరిశీలించి దామోదరవర్మ, అత్రివర్మ తరువాత 
వాదని, అతని పుత్రుడని అభిప్రయాపడుచున్నారు. మరియు ఆనందరాజులను వేంగీ 
సాలంకాయనులు కూలదదోనిరని కూడ అభిప్రాయవడుచున్నారు. లిపి 
ఆధారముగానూ, శాసనములలో ప్రాకృతనామముల వాడుకవలననూ మట్టెపాడు 
శాసనము మొదటిదని, దామోదరవర్మ మొదటి రాజని నిర్ణయించి చెప్ప వీలులేదని 
వారి అభిప్రాయము. 


5. వేంగీపుర సాలంకాయనులు 
(క్రీశ.300-420 ప్రాంతము) 


సాలంకాయనులుకూడ బృహతృలాయనులవలె ప్రాచీన వంశీకులే. టోలెమీ 
వారిని సాలంకెనోయ్‌ అని పేర్మొని, గోదావరికి పశ్చిమము నుండి మైసోలియా 
వరకు ఉన్న ప్రదేశమున వారున్నట్లు చెప్పెను. క్రీ.శ. 60 ప్రాంతమునాటికే (పెరిప్లస్‌ 
[గ్రంథకాలము) వారు ప్రాభవములోనున్నట్లు తోచును. అందు పేర్కొన్న బెనగూరాన్‌ 
వేంగీపురమును; మాగరిస్‌ మంజీరయు అయి ఉండనచ్చును. మాగరిస్‌ కృష్ణాముఖ 
ద్వారము వద్ద నున్నది. వారు కూడ బృహతృలాయనులవలె తీర ప్రాంత రక్షణకు 
నియమితులైనట్లు తోచును. ఇట్లు ఈ రెండు వంశములును మిరన్యకులును 
(అరూర్నోయ్‌; అర్వర్నోయ్‌, అరురాని లేక అనర్జి)ి సమకాలిక ప్రాభవమును, 
ఆంధ్రసామాట్సామంతులుగా ననుభవించి యుండవచ్చును. బృహతృలాయనుల, 
ఆనందుల తరువాత సాలంకాయను లాంధ్రమును పాలించిరని శాసనములు 
తెలుపుచున్నవి. 

సాలంకాయనులు శాసనములయిదు దొరికినవి. మొదటిది విజయదేవ వర్మ 
ఏలూరు ప్రాకృత దాన శాసనము. రెండవది విజయనందివర్మ కొల్లేదరు శాసనము 
మూడవది నందివర్మ వేగిశాసనము. నాల్లవదియు, అయిదవదియి, విజయస్మంద, 
నందివర్మ లిచ్చిన కంటేరు శాసనములు. 

సాలంకాయన గోత్రులు కూడ బృహత్పలాయనులు, పల్లవులవలె బ్రాహ్మణులే. 
వారు వర్మ అను చరమనామమును అప్పటి ఆచార ప్రకారము వహించిరి. వీరి 
పూర్వీకుడు విశ్వామిత్రుని కుమారుడైన సలంకు లేక, సలంక అనువాడు. 
సాలంకాయనుడు సలంక వంశీకుడు. సాలంక్య సంతతివారికి రెండు గోత్రములు 
కలవు. ఒకటి పంచార్నేయమైన భరద్వాజ గోత్రము. రెండవది త్రయార్నేయమైన 
విశ్వామిత్రగోత్రము. వీరిది వృషభ లాంఛ వే ఈ సాదృశ్యము వలనను, 
శాసనసాదృశ్యము వలనను, వారికి పల్లవులతో సంబంధమున్నట్లు తోచును. పల్లవుల 
వలె వారి బిరుదము కూడ 'బప్ప భట్టారక పాదభక్ష అని. ఇది ఆంధ్రసామ్రాట్టుల, 
వారి వారసరాజుల మాతృసంప్రదాయమునకు విరుద్ధము. ఏమన 'బప్ప' అనగా 
గౌరవనీయుడైన తండ్రి అని అర్థము. ఇది దక్షిణాపథములో మూడవ, నాల్గవ 


సాతవాహనానంతరీకులు ఈ 26 


శతాబ్దముల నుండి ప్రచారములోనికి వచ్చెను. ఆంధ్రమున కూడ ప్రవర్తమాయెను. 

సాలంకాయనుల దైవము చిత్రరథస్వామి. వారు చిత్రరథస్వామి పాదాను 
ధ్యాతులు. చిత్రరథుడన సూర్యుడని అర్ధము. సాలంకాయన లాంఛనము సూర్య 
బింబము. ఇది ఆంధ్రమున మొదటిసారిగా సూర్యపూజా సంప్రదాయ మంకురించినట్లు 
చూపును. వేంగీపురమున సూర్యాలయమున్నట్లు తోచును. ఏలూరు సమీపమున నున్న 
పెదవేగియే వేంగీపురము. 

ప్రాకృత శాసనములు సంస్కృత శాసనములకన్న ప్రాచీనములని శాసనవేత్తల 
అభిప్రాయము. అందుచేత మహారాజు విజయదేవవర్శ ఏలూరు శాసనము మొదటిది. 
ఇది మూడవ శతాబ్టి చివరి సంవత్సరములది కాని నాల్గవ శతాబ్ది మొదటి 
సంవత్సరములది కాని అయి యుండును. లిపి దృవ్టా ఇది నాల్లవశతాబ్దారంభము 
లోనిదని చెప్పవచ్చును. ఈత డశ్వమేధయాజి. వేంగీరాజ్యము గోదావరి తీరము నుండి 
కృష్ణాతీరము వరకు, పశ్చిమమున తెలంగాణము లోనికి వ్యాపించి యుండెను. 

విజయదేవవర్శ్మను మిగతా శాసనములు పేర్కొనలేదు. నందివర్మ ఫెదవెగ్‌ 
శాసనము మాత్రము నాల్గుతరములను పేర్మొనెను. విజయనందివర్శ్మ కొల్లేరు శాసనము 
అతడు చండవర్శ్మ పెద్దకుమారుదని చెప్పెను. విజయస్మందవర్మ, నందివర్మల కంటేరు 
శాసనములు కూడ పూర్వీకులను పేర్కొనలేదు. కంటేరు శాసనములోని నందివర్మ, 
కొల్లేరు శాసనములోని విజయనందివర్శకును, పెదవేగి శాసనములోని నందివర్శ్మకును 
పూర్వీకుడై ఉండును. ఇది లిపి ఆధారముగా ఏర్పడు అభిప్రాయము. అలహాబాదు 
శాసనము (సముద్రగుప్తనిది) పేర్కొన్న వైంగేయక హస్తివర్మ సాలంకాయనులలో 
మొదటివాదని కొందరి అభిప్రాయము. కాని లిపి ఆధారముగా విజయదేవవర్శ మొదటి 
వాదని తోచును. శాసనములలో కన్చడు ఆర్జురు సాలంకాయనులకు ఒక్కొక్కరికి 
ఇరువదేసి సంవత్సరములు రాజ్యకాలమని ఊహించి వారి క్రమము నిట్లు చెప్పవచ్చును. 
1. విజయదేవవర్శ్మ (క్రీ.శ.300-335 ప్రాంతము) 2. హస్తివర్మ (385-850) ౩. 
మొదటి నందివర్మ (350-870) 4. చండవర్మ (970-895) 5. రెందవ 
విజయనందివర్మ (395-410) 6. విజయస్మందవర్మ (410-420). సముద్రగుప్తుని 
దక్షిణాపథ దండయాత్ర (కీ.శ. 343) ఈ సాలంకాయన కాలమానము నకు ఆధారము. 
వారి రాజ్యకాలము సుమారు 120 సంవత్సరములు అయి యుండును. విజయదేవవర్శ 
ప్రాబల్యము కదంబమయూర శర్మతోపాటు ఆరంభ మయినట్లు తోచును. 
సాలంకాయనుల అయిదు శాసనములు నాల్గవశతాబ్టిలోనివే. 


వేంగీపుర సాలంకాయనులు ౪ 27 


విజయదేవవర్మ ఆనందులను కూలద్రోసి ప్రాముఖ్యతలోనికి వచ్చి, వేంగిలో 
స్వతంత్రుడయ్యెను. అతని వేంగీరాజ్యస్థాపన గుప్తసామ్రాజ్య, కదంబరాజ్య స్థాపనలతో 
సమకాలికము. అతని పూర్వికులు వేంగిరాజులై యుందురు. అదను చూచుకొని 
వారు గోదావరి, కృష్ణల మధ్య ప్రదేశము నాక్రమించిరి. ఇది బృహత్సలాయనుల 
పతనానంతరమయి యుందును. విజయదేవవర్మ కూడ మొదట సామంతుడే, అతని 
రాజ్యము తూర్పు తీరమునుండి పశ్చిమమున తెలంగాణములోనికి, ఉత్తరమున 
దక్షిణకోసలములోనికి వ్యాపించియుండును. దాని దక్షిణపుటెల్ల పల్లవ రాజ్యము, ఉ 
త్తరపుటెల్ల వాకాటక సామ్రాజ్యము, పశ్చిమపుటెల్ల కదంబరాజ్యము అయిఉండదును. 
ఈతడశ్వమేధయాజి. ఈ బిరుదము సార్వభౌమాధికారమును సూచించును. ఈతని 
వారసులుగాని, మయూరశర్మగాని, పల్లవ రెండవ విజయస్మ్కందవర్శగాని ఈ బిరుదు 
వహించలేదు. మొదటి చంద్రగుప్తడు కూడ అశ్వమేధయాజికాడు. కదంబులు, పల్లవులు 
పరస్పర కలహములలో మునిగియుండిరి. వారు సమబలులు. పల్లవుల కానందులతో 
కలహముండెను. అందుచే వారు సాలంకాయనులతో మైత్రినెరపిరని. అయినను 
మాయూరశర్మను నిర్దించలేకపోయిరి. ఉత్తరమున గుప్తలింకను సార్వభౌమత్వములోనికి 
రావలసియుండెను. దక్షిణమున వాకాటక సామ్రాజ్య క్షీణత ఆరంభమయ్యెను. అందుచే 
విజయదేవవర్శకు దక్షిణాపథమున ప్రబలుడగు అవకాశము కలిగెను. 

విజయదేవవర్శ్మ, వాకాటక మొదటి ప్రవరసేనుని చివరి కాలములో అతని 
సమకాలికుడు. ఆ సమయమున నాతడాంధ్రమున సార్వభౌమత్వము నొందెను. 
సాలంకాయనులను తమ ఆంధ్రభాగముల నాక్రమించకుండ అరికట్టగల స్థితిలో 
లేరు వాకాటకులు. ఈతడశ్వమేధమును క్రీ.శ. 325 ప్రాంతమున చేసియుండును. 
అతని ఘనకార్యముల దృష్ట్యా అతడు 35 సంవత్సరములు పాలించినట్లు తోచును. 
అతని రాజ్యకాలము దక్కను చరిత్రలో ముఖ్యమైనది. ఇక్ష్వాకుల తరువాత 
బృహతృలాయనులు ఆనందులు సాధించలేని సర్వాంధ్రసంఘటనను అతడు 
సాధించెను. బృహతృలాయనులకును, ఆనందులకును పల్లవులద్దుగోడగా నుండిరి. 
అంతేగాక పునరుద్ధరణ పొందిన బ్రాహ్మణము, క్షీణతలో ఉన్న బౌద్దము కూడ వారికి 
ప్రతికూలముగా నుందెను. బ్రాహ్మణ సాలంకాయనులు పల్లవుల ఉధృతము 
నణచగలగిరి. వారుత్తరాంధ్రమునంతను తమ ఏలుబడిలోనికి తెచ్చుకొని, పల్లవులను 
మిత్రులుగా చేసికొన గలిగిరి. వారి సార్వభౌమాధికారమును పల్లవులుకూడ 
అంగీకరించ వలసివచ్చెను. 


సాతవాహనానంతరీకులు * 28 


విజయదేవవర్మ తన్ను 'పరమ మాహేశ్వరుడ' నని పిల్చుకొనెను. అతని 
వారసులు తమ్ము 'పరమ భాగవతుల' మని పిల్చుకొనిరి. వారు వైష్ణవమునకు 
మారియుందురు. సూర్యపూజ విష్ణుపూజగా మారియుండవచ్చును. ఈతని శాసనమతని 
పదమూడవ రాజ్య సంవత్సరమునాటిది. ఈ శాసనమొక రాజాజ్ఞగా నున్నది. 
గ్రామాధికారికి మున్యాద లేక మున్యాద ముఖ్యుడను అధికారనామమున్నది. ఈ 
సరికే అతడు దిగ్విజయ్థము, అశ్వమేధము చేసియుండ వచ్చును. 

విజయదేవవర్మ వారసుడు హస్ప్తివర్మ అయియుండును. వారి సంబంధము 
తెలియదు. విజయదేవవర్మ మరణాంతరము అతడు సింహాసన మాక్రమించి 
యుండును. హస్తివర్మ బలవంతుడు. సామ్రాజ్యమును కాపొడినవాడు. ఈతని శాసనము 
లేవియులేవు కాని విజయ నందివర్మ పెదవేగి శాసనమతనిని 'అనేక సమర అవాప్త 
విజయు'డని చెప్పుచున్నది. అతడు తన జ్ఞాతులతోను, రాజ్యములోని ఇతర 
వైరులతోడను తన స్థానమును సుస్థిరము చేసికొనుటకు పోరాడి యుండును. ఈతని 
ముఖ్యకార్యము సముద్రగుప్తని అద్దుకొనుట. అతడు తన సామంతులను, పల్వరాజును, 
అతని సామంతులను ఒక సామాఖ్యగా చేసి సముద్రగుప్పని నిరోధించెను. 

హస్తివర్శ్మ కుమారుడైన నందివర్మ రాజ్యకాలమును గురించి ఏమియు తెలియదు. 
అతని మనుమని పెదవేగి శాసన మాతనిని “వివిధ ధర్మ ప్రధానః' అని చెప్పెను. ఇది 
అతడు శాంతి భద్రతలను ఐశ్వర్యమును నెలకొల్పి, అన్ని మతములను సమముగా 
నాదరించి చాలాకాలము పాలించెనని సూచించును. నందివర్మ కంటేరు శాసనము 
విజయనంది వర్మ పేదవేగి, కొల్లేరు శాసనములకు విభిన్నము. అందుచేత దానిని 
మొదటి నందివర్మకాలము నాటిదని భావించవచ్చును. 

నంది వర్మ తరువాత అతని కుమారుడు చందవర్మ రాజ్యమునకు వచ్చెను. 
ఈతని కాలమున రాజ్యవిస్తరణ జరిగినట్లు తోచును. పెదవేగి శాసన మతనిని 
“ప్రతాపోపాంత సామంతస్య' అని పేర్క్ళొనెను. అతని శాసనములేమియు లేవు. వాని 
పెదవేగి శాసనలిపి అతడు పల్లవ రెండవ సింహవర్శకును (క్రీ.శ. 3864-85 
ప్రాంతము) కళింగమహరాజు చండవర్శకును సమకాలికుడు అని సూచించును. 
కళింగదేశములోని సామంతులాతని కెదురు తిరిగి ఓటుపడి యుండవచ్చును. 

చందవర్శ్మ వారసుడాతని కుమారుడు విజయనందివర్శ్మ లేక రెండవ నందివర్మ 
అయియుందును. అతనికాలమున సాలంకాయనులు కొన్ని భాగములను గోల్పోయిరి. 
ఈతని తరువాత సాలంకాయనులు క్షీణించనారంభించిరి. ఈతనివి రెందు 


వేంగీపుర సాలంకాయనులు ఆ ౨౦ 


శాసనములున్నవి. వానిలో కాలము లేదు. ఇది దేశాధిపతి, ఆయుక్తక, వల్లభ, భోజక, 
రాజపురుష, ఆజ్ఞ్జప్తి మున్నగు రాజోద్యోగ నామములను సూచించును. రహసాధికృత 
అను మరొక ఉద్యోగ నామమున్నది. సాలంకాయనుల కాలములో ప్రాలూర గొప్ప 
రేవుపట్నము. దానిని టోలెమీకూడా పేర్మొనెను. 

విజయ నందివర్మ వారసుడు విజయస్మ్కందవర్శ. ఇతనిది రెండవ కంటేరు 
శాసనము మాత్రమే. ఇది అతని రాజ్యారంభము నాటిది. ఇది నియోగ, విషయపతి, 
మిశ్ర అను ఉద్యోగనామములను పేర్కొన్నది. ఈతడు చివరివాడుగా తోచును. 
సాలంకాయన రాజ్యము 420 ప్రాంతమున అంతరించెను. ఈతని కాలమున పల్లవ 
'ప్రాభవముకూడ అంతరించెను. రెండవ విష్ణుగోప వర్మ మృతికి, మూడవ సింహవర్మ 
ప్రగతికి నాల్గుదశాబ్బుల (395-435) వార ఉన్నది. ఈ కాలము పల్లవులకు, 
సాలంకాయనులకు కూడ క్లిష్టమైనది. ఈ కాలములో విష్ణుకుండినులు ప్రబలి 
సాలంకాయనులను కూలద్రోసిరి. పల్లవులు కదంబుల తాకిడికి తమ దేశములో 
నిల్చి మరల ప్రబలగా, సాలంకాయనులు విష్ణు కుందినుల చేతిలో నశించిరి. 


మాడడాంల 9నవత్తూ 


6. విష్ణుకుండినులు 
(క్రీశ. 420-620 ప్రాంతము) 


ఇక్ష్వాకుల తర్వాత విష్ణుకుండినులు మాత్రమే అయిదు, ఆరు శతాబ్బములలో 
ఆంధ్రమంతటా, కళింగమునందును సార్వభౌమత్వాధికారము నెరపి దక్షిణాపథమున 
చక్రవర్తులవలె ఉండిరి. పలువురు చరిత్రకారులు వారి చరిత్ర నిర్మించ యత్నించిరి. 
వీరి చరిత్రకు ఆధారములు, వీరి సంస్కృతశాసనములు వారి సమకాలికులు 
శాసనములు. వారి శాసనము లయిదు. 1. రెండవ విక్రమేంద్రవర్మ పదవరాజ్య 
సంవత్సర చికుళ్ళ శాసనము. 2. మహారాజ ఇంద్రవర్మ ఇరువదవ రాజ్య సంవత్సర 
రామతీర్థం శాసనములు: 3. మూదవ మాధవవర్మ నలుబది ఎనిమిదవ సంవత్సర 
పోలుమూరు తామశాసనము. 4. ఇతనిదే ముప్పది ఏడవ రాజ్య సంవత్సర ఇపూరు 
శాసనము. 5. ఇతనిదే ఇరువది ఏడవరాజ్య సంవత్సరపు ఇపూరు శాసనము. ఇవికాక, 
ప్రచురణకాని వేల్పూరు శాసనము వేరొకటి ఉన్నది. సంస్కృత, తెలుగు 
వాజ్బ్యయములలో వారి ప్రస్తావన కలదు. మెకంజీ సేకరించిన స్థానిక పత్రములలో 
కూడ వారి ప్రస్తావన కలదు. 

లిపి దృవ్టా రెండవ మాధవవర్మ రెండవ ఇపూరు శాసనము మొదటిదిగా 
తోచును. ఈ శాసన మారవశతాసబ్టి ఆరంభమునాటిదని తోచును. మూడు తరముల 
వారిని-మహారాజు మొదటి మాధవవర్మ, శ్రీదేవవర్మ, మహారాజు రెందవ మాధవ 
వర్మలను - ఇది పేర్ళొన్నది. మొదటి మాధవవర్మను “ఏకాదశాశ్వమేధ అవభృత 
అవధూత జగత్మల్మషస్య, అగ్నిష్టోమ సహాస్రయాజినోనేక సామంతమకుట కూట 
మణిఖచితచరణ యుగకళ మత్స్య మహారాజస్య' అని పేర్కొన్నది. అతని మనుమడు 
దేవరవర్శ్మకు మహారాజు బిరుదమివ్వక 'క్షత్రియ స్కంద పరివృత అప్రతిమ విఖ్యాత 
పరాక్రమన్య' అని పేర్కొన్నది. దేవరవర్మ పరిపాలన ప్రశాంతముగానుండి 
యుండవచ్చును. లేక త్వరలో మరణించి యుండును. అతని పుత్రుని 'విష్ణుకుండినామ్‌ 
(శ్రీమాధవవర్మ' అని పేర్మొన్నది. లేదా శాసనకారుడు పరాకున మహారాజ బిరుదు 
ఇచ్చట మరచియుండవచ్చును. రెండవ మాధవవర్మ బిరుదులు “త్రికూట 
మలయాధిపతిః, భగవత్‌ బ్రీపర్వత స్వామి పాదాను ధ్యాతః 'నయవినయ సత్త్వసంపన్నః' 
అనునవి. 


శ్ర 3] 


కాలరీత్యా రెందవశాసనము ఇంద్రవర్మ రామతీర్ధశాసనము; మూడవది 
విక్రమేంద్రవర్మ చిక్కుళ్ల శాసనము ఈ శాసనములు నాల్డు తరములను మహారాజు 
మాధవవర్మ, మొదటి శ్రీవిక్రమేంద్రవర్మ, మహారాజు ఇంద్ర భట్టారక వర్మ, మహారాజు 
రెందవ విక్రమేంద్రవర్శ అనువారిని పేర్ళొనును. రామతీర్ధశాసనములోని మాధవవర్మ 
బిరుదులు 'భగవద్ర్రీపర్వతస్వామి పాదానుధ్యాతః, సకల మహామండల అవనత 
సామంత మకుట మణికిరణ అవలీఢ చరణ విఖ్యాతయశః శ్రీమన్మహారాజ'. 'తస్యోర్జిత 
శ్రీయో విష్ణుకుందిన పార్థివో ల తిలకస్య, సముద్భూత ఏకాదశాశ్వమేధ అవభృత్‌ 
అవధూత జగత్మల్మషస్య, క్రతుసహస్ర యాజిన స్నానపుణ్యోదక పవిత్రీకృత శిరసః' 
ఇవి చిక్కుళ్ల శాసనములోని మాధవవర్మ బిరుదుల వంటివే. మాధవవర్మను “భగవత్‌ 
భ్రీపర్వతస్వామి పాదానుధ్యాతో విష్ణుకుండినామ్‌, ఏకాదశాశ్వమేధ అవభృత్‌ అవధూత 
జగత్మల్మషస్య 'కతుసహస్ర యాజినః, సర్వమేధాహప్త పర్వభూత పదరాజస్య బహుసువర్ణ 
పౌండరీక పురుషమేధ వాజయేయ ఉక్తషోడశ రాజసూయ ్రౌఢిరాజ్య ప్రాజాపత్యాది 
అనేక వివిధ పృథుక్రతు వరశత సహస్రయాజినః 'క్రతువరానుష్షాధిష్టిత ప్రతిష్టిత 
పరమెష్టిత్వస్య మహా రాజస్య సకలజగన్మండల గురుష్పథుక్షితి పతిమకుటమణిగణ 
నికర అవనతపాద యుగళస్య' అని పర్మొన్నది. అందుచే రామతీర్థశాసనములోని 
మాధవవర్మ, చిక్కుళ్ళ శాసనములోని రాజు ఒకరే అని తోచును. అతడు విష్ణుకుండిన 
వంశస్థాపకుదై దానికి సార్వభౌమత్వమును తెచ్చెను. 

తరువాత మొదటి విక్రమేంద్రవర్మ, రామతీర్థ శాసన మాతనిని 'రాజన్‌' అనే 
పిలువగా చిక్కుళ్ల శాసనములో అదియును లేదు. విక్రమేంద్రవర్మ తన తండ్రి 
అంతటివాడు కాలేదు. అతనిని 'ఉభయవంశ ఆత్మజాలంకారభూతః' అని రామతీర్థ 
శాసనము, సప్రదీప్త విష్ణుకుండిన వాకాట(క) వంశద్వయాలంకార చిన్మనః అని 
చిక్కుళ్లు శాసనము అన్నవి. ఇది విష్ణుకుండిన వాకాటకు వివాహసంబంధమును 
చెప్పుచున్నది. 

విక్రమేంద్రవర్మ పుత్రుడు ఇంద్రభట్టారక వర్మ. అతనిని 'ప్రియనసూనసి' అని 
శాసనములు పేర్కొన్నవి. “భట్టారక! ఈతడు సమార్దించిన గౌరవమును 
తెలియచేయును. రామతీర్థ, చిక్కుళ్ళ శాసనములలో ఒకే విధమైన ప్రశంస కలదు. 
రామతీర్థ శాసనమతనిని “అనేక చతుర్దంత సమరశత సంఘట్ట విజయ” అన్నది. 
చిక్కుళ్ళ శాసనము “అనేక చతురంత సమర సంఘట్ట ద్విరదగణ విపుల విజయస్య' 
అన్నది. చిక్కుళ్ల శాసనము రెందవ విక్రమేంద్రవర్మ ఈతని జ్యేష్ట పుత్రుదన్నది. ఇపూరు 


సాతవాహనానంతరీకులు * 32 


రామతీర్థ శాసనములలో మాధవర్మ లిరువురు ఒకరే అని తోచుచున్నది. అతడు 
వంశస్థాపకుడు, ప్రథమ సార్వభౌముడు దేవవర్మ, మొదటి విక్రమేంద్రవర్మ అతని 
పుత్రులు. రెండవవాని జనని వాకాటకరా కుమార్తె. ఈ విధముగా విష్ణుకుండిను 
లారుగురు ఉన్నట్లు తోచును :- 1. మొదటి మాధవవర్మ, 2. దేవవర్శ్మ, 3. రెందవ 
మాధవ వర్మ, 4. అతని పినతండ్రి మొదటి విక్రమేంద్రవర్మ, 5. ఈతని కుమారుడు 
ఇంద్ర లేక ఇంద్ర భట్టారక వర్మ, 6. ఈతని పుత్రుడు రెండవ విక్రమేంద్రవర్మ. 
మరి రెండు శాసనములున్నవి. గోవిందవర్మ పుత్రుడు మాధవవర్మ మొదటి 
ఇపూరు శాసనము, మూడవ మాధవవర్మ పొలమారు శాసనము. ఇపూరు శాసనము 
మాధవవర్శ్మను. అతని తండ్రి గోవిందవర్శను, తనయుడు మంచ్యన్న భట్టారకుని 
పేర్కొన్నది. పొలమూరు శాసనము మూడు తరములనేకాక, మరికొంత సమాచారము 
చెప్పుచున్నది. అది దాతను, అతని పితృ, పితామహులను పేర్కొన్నది. దీని ప్రకారము 
విక్రమేంద్రవర్మ వారసులు గోవిందవర్శ విక్రమాశ్రయి, మాధవవర్మ జనాశ్రయి, 
మంచ్చన్న భట్టారకులున్నారని తెలియుచున్నది. లిపి దృష్టా, ఇతర వివరముల దృష్టా 
ఇది సరి అని తోచుచున్నది. వీనిలోని త్రివరనగరము సోమవంశి రాజుల లేక ఉత్తర 
గుప్తల మహాకోసల రాజధాని. మొదటి మూడు శాసనములు గోవిందవర్శను, 
మంచ్యన్న భట్టారకుని పేర్కొనలేదు. మొదటి ఇర్వురు మాధవవర్మలకు జనాశ్రయ 
బిరుదములేదు. ఈ రెండు శాసనములు మాధవవర్మ ఏమియు క్రతువులొనరించినట్లు 
చెప్పలేదు. మరియు ఇతనికే హిరణ్యగర్భ ప్రసూతః అని బిరుదున్నది. పరమ 
బ్రహ్మణ్యుడన్న బిరుదుకూడ ఉన్నది. ఇట్లు మొదటి మాధవవర్మ వంశస్థాపకుడు, 
వాకాటక రాకుమార్తె భర్త, ఏకాదశాశ్వమేధయాజి. రెండవ మాధవవర్మ త్రికూట 
మలయ పర్వతస్వామి. మూడవ మాధవవర్మ జనాశ్రయుడు, ఏకాదశాశ్వమేధ యాజి, 
త్రివరనగర రాకుమార్తె మనోహరుడు. మరియు విక్రమహేంద్రవర్మ మొదటి 
విక్రమేంద్రవర్మ ఒకరుకారు. “ఉభయ వంశాత్మజాలంకార భూతః' “ప్రదీప్త విష్ణు కుండి 
వాకాటక వంశద్వయాలంకార' అను బిరుదులు విక్రమేంద్రవర్శకే ఉన్నవి. పొలమూరు 
శాసనము విక్రమహేంద్రవర్మను “అప్రతిహత శాసనస్య స్వప్రతాపో పాస్త సామంత 
మనుజ పతిమండలస్య విరహితరిపుషడ్వర్లస్య విధివదుపచిత త్రివర్గన్య విబుధవతి 
సాధ్య శరీర విభవబల పరాక్రమస్య' అని చెప్పుచున్నది, చిక్కుళ్ళ శాసనము రెండవ 
విక్రమేంద్ర వర్మను “గరిష్ట శైశవ ఏవ సకలనృప గుణాలంకృతస్య సమ్యగధ్యారోపిత 
సకలరాజ్యభారః అని అన్నది. చిక్కుళ్ళ, రామతీర్థ శాసనము లిట్లు ఈ రెంటిలోని 


విష్ణుకుండినులు ఈ 33౩ 


విక్రమహేంద్రవర్మలు ఒకరే అని సూచించుచున్నవి. ఈ విధముగా మరి మూడు 
తరములు, మొత్తము తొమ్మిది తరముల విష్ణుకుండినులాంధ్రమును పాలించిరి. 
పొలమూరు వద్ద దొరికిన మూడవ మాధవవర్మ శాసన ప్రదేశములోనే దొరికిన 
మహారాజు మొదటి జయవల్లభ దేవుని (తూర్పు చాళుక్య) శాసనము అది మూడవ 
మాధవవర్మ నలుబది ఎనిమిదవ రాజ్య సంవత్సరము నాటిదని రూఢి చేయుచున్నది. 
ఇది అతని రాజ్యారంభ కాలము తెలిసికొనుటకు కూడ తోడ్పడును. ఈ శాసనములు 
రెంటికి గృహీతలనుబట్టి అర్దశతాప్ది వ్యవధి నూహించవచ్చును. రెండవ పులకేశి 
ఆంధ్రమును క్రీ.శ. 611తో జయించి యుండెను. క్రీ.శ. 624 ప్రాంతంలో కుబ్జ 
విష్ణువర్ధనుడు పిష్ట్రప్రరములో ఆంధ్రాధీశ్వరుడయ్యెను. మూడవ మాధవవర్మ క్రీ.శ. 611 
ప్రాంతంలో మరణించి యుందును. దానికి కొన్ని సంవత్సరములకు ముందాతడు 
పొలమూరు శాసన మిచ్చియుండును. అది ఆరవ శతాబ్ట్‌ ఆఖరు అయి ఉండును. 
అందుపేర్కొన్న చంద్రగ్రహణము క్రీ.శ. 594లో సంభవించెను. మూడవ మాధవవర్మ 
రాజ్యారంభము అందుచే క్రీ.శ. 546లో అయి ఉండును (క్రీ.శ.546-611). దానితో 
అతని పూర్వీకుల రాజ్యకాలములను కూడ ఊహించవచ్చును. మూడవ మాధవవర్మ 
రెండవ పులకేశిచే నిర్జితుడు, నిహతుడు అయియుండును. ఇట్లాతని రాజ్యకాలము 
65 సంవత్సరములగును. అతడు పసివాడుగనే రాజ్యమునకు వచ్చియుండును. అతని 
తండ్రి గోవిందవర్మ రాజ్యకాలము 5,6 సంవత్సరములయి ఉండును. 
(క్రీ.శ. 540-46) అతని తండ్రి రెండవ విక్రమేంద్రవర్మది పదవ రాజ్యకాలమునాటి 
శాసనము ఒకటిమాత్రమే దొరకుటచే అతనిది పదిసంవత్సరముల రాజ్యకాలమై 
యుండును. (క్రీ.శ. 5830-40) విక్రమేంద్రవర్మ తండ్రి ఇంద్రభట్టారక లేక ఇంద్రవర్శది 
అతని 28వ రాజ్య సంవత్సరపు రామతీర్థ శాసనము. అతని రాజ్యకాలము 30 
సంవత్సరములు (క్రీ.శ.500-380) అయి ఉండును. మధ్య 7 సంవత్సరములు 
(క్రీ.శ. 493-500) మరొకడు దురాక్రమణచేసి యుండును. ఈతని తండ్రి మొదటి 
విక్రమేంద్రవర్మ వృద్ధుడై యుండి 5 సంవత్సరములు (క్రీ.శ. 488-938) రాజ్యము 
చేసియుండును. అతనికి పూర్వుడు అతని జ్ఞాతి రెండవ మాధవవర్మ. ఇతని ఇపూరు 
శాసనమాతని 27వ రాజ్య సంవత్సరముది. అతని రాజ్యకాల సంఘటనలుకూడ 
అతనిది ముప్పది సంవత్సరముల పరిపాలన (క్రీ.శ. 458-88) అని సూచించును. 
అతడు కాంచి పల్లవ నాల్లవ స్మందవర్మ లేక త్రిలోచనుని సమకాలికుడు. ఈతని 
తండ్రి దేవవర్మ. ఇపూరు శాసనమితనిది చాలా తక్కువ రాజ్యకాలమని సూచించును. 


సాతవాహనానంతరీకులు ఆ 34 


అది 2,3 సంవత్సరములు (క్రీ.శ 455-058 లేక 460) అయి ఉండును. ఇతడు 
పల్లవ మూడవ సింహవర్మ సమకాలికుడు. అతని తండ్రి మొదటి మాధవవర్మ. అతని 
రాజ్యకాలము 35 సంవత్సరములు (క్రీ.శ. 420-55) అయి ఉండును. విష్ణుకుండిన 
ప్రాబల్యారంభము సాలంకాయనుల క్షీణత క్రీ.శ. 420లోనే మొదలయ్యెను. పల్లవ 
మూడవ సింహవర్మ దక్షిణాంధ్రమును క్రీ.శ. 460 నాటికాక్రమించుకొనెను. ఇది 
మొదటి మూడవవర్మ మృతి తరువాత. అది దేవవర్మ రాజ్యకాలములో జరిగెను. ఈ 
విష్ణుకుండినుల కాలము దక్షిణాపథమందలి ఇతర రాజ్యముల చరిత్ర దృష్ట్వా కూడా 
కొలది మార్పులతో సరిపోవును. 

విష్ణుకుంది వీరి వంశనామముగాని కుటుంబనామముగాని అయి యుందును. 
దేవవర్శ రెండవ ఇపూరు శాసనము వీరిని 'క్షత్రియావస్మంద ప్రవర్తిత అప్రతిమ 
విఖ్యాతపరాక్రమస్య' అని చెప్పుటచే వీరు బ్రాహ్మణులై ఉందురని తోచుచున్నది. 
వీఠు వినుకొండ (విష్ణుకుండిన) నగరవాసులై యుండి ఆ గ్రామ నామమును 
వంశనామముగా చేసికొనియుండవచ్చును. ఈ నగరము కీలక స్థానముగ తరువాతి 
కాలములో కూడ ప్రాముఖ్యతలో నుండెను. ఇట్లు విష్ణుకుండిను లాంధ్రులు. వారి 
సమకాలికులు వారి నాంధ్రులనిరి. వినుకొండవద్ద పసుపులేరు గుండ్లకమ్మలో 
(బ్రహ్మకుండి) కలియుచున్నది. అందుచే దాపుననున్న నగరము విష్ణుకుండిన నగరమని 
పేరొందియుండును. విష్ణుకుండినులు తమ్ము “భగవత్‌ శ్రీ పర్వతస్వామి 
పాదానుధ్యాతలుగ పిల్చుకొనిరి. రెండవ మాధవవర్మ బిరుదు త్రికూటమలయాధిపతి' 
వారు కర్మ ర్యాష్ట్ర (గుంటూరు మండలము) మందలి శ్రీ పర్వతసమీపము వారని, 
(శ్రీశైలము కూడ శ్రీ పర్వతముగా పేరొందుటచే వారు మల్లికార్డున శివభక్తులని 
ఊహించవచ్చును. కోటప్పకొండకు త్రికూటమని అచ్చటి ఈశ్వరునకు త్రికూటేశ్వర 
అని నామములున్నవి. తూర్పు కనుమలకు మలయపర్వతములని పేరున్నది. 

రెండవ మాధవవర్మ రాజధాని అమరపురము. అది ధాన్యకటకము వద్ద 
నున్నది. ఇప్పటి ధరణికోట (అమరావతి) అది అయి యుందును. ధాన్యకటకము 
పల్లవరాజు త్రిలోచనుని రాజధాని. అతడు దేవవర్మ కాలములో దక్షిణాంధ్రమును 
ఆక్రమించియుందడును. మరల రెందవ మాధవవర్మ కాలములో విష్ణుకుండినులు 
ప్రబలి అమరపురము రాజధానిగా పాలించియుండవచ్చును. 

ఇక్ష్వాకుల పతనము విష్ణుకుండినుల ప్రాబల్యముల మధ్య ఒకటిన్నర 
శతాస్టికాలము కలతలతో కూడినది. పల్లవులకు ఆంధ్రరాజులకు యుద్ధములు 


విష్ణుకుండినులు శు వై5 


జరుగుచుండెను. పల్లవరాజ్యము కృష్ణవరకు ఉండెను. అందుచే కర్మ రాష్ట్రము 
పల్లవులకు ఆంధ్రులకు కలహకారణమయ్యెను. మొదటి విష్ణుకుండిన శాసనము 
వారి కానందులతో గల సంబంధమును సూచించును. కృష్ణా దక్షిణతీరమున వీరు 
ఆనందుల న్థానమాక్రమించిరి. అత్రివర్మ మరణానంతరము వీరు స్వతంత్రులై 
ఉందురు. ఆనందులకు త్రికూట పర్వతపతులను బిరుదుకలదు. 

ఐదవ శతాబ్దిలో కదంబులు ప్రబలి పల్లవ ప్రాబల్యమును కుంటుపరచిరి. 
ఇది కకుత్సృవర్మకాలము. నాటినుండి కుంతల మన్నివైపుల విస్తరించనారంభించెను. 
వివాహసంబంధములు వారిని బలపరచెను. వారు గుప్తలలో కూడ అట్టి సంబంధములు 
కలిగియుండిరి. క్రీ.శ . 435లో అతని పుత్రుడు కృష్ణవర్మ అశ్వమేధము చేసెను. 
ఇదే కాలములో విష్ణుకుండినుడగు మొదటి మాధవవర్మ క్రింద ఆంధ్రము ప్రబలెను. 
పల్లవులు దక్షిణాంధ్రము నుంది మరల వలసవచ్చిను. 

1. మొదటి మాధవవర్మ, ఘనుడు: మొదటి మాధవవర్మ ఎట్లు ప్రబలుడయ్యెనో 
చెప్పుట కష్టముకాని అతడు నాలంకాయనులను నిర్జించి పల్లవులను పారదోలి 
చిన్నరాజులనందరిని వశపర్చుకొనెను. అతడు మహాయోధుడు, న్యాయపాలకుడు, 
రాజనీతివేత్త. విష్ణుకుండినులు అసహాయశూరులై ప్రబలియుందవచ్చును. వారి 
పూర్వీకులు ఇక్ష్వాకుల, బృహత్భలాయనుల, ఆనందులకాలమున సమర్ధులైన ఉద్యోగులై 
యుండవచ్చును. మాధవవర్మ ప్రాబల్యము కృష్ణా దక్షిణతీరమున, ఆనందుల క్షీణతలతో, 
వేంగీ సాలంకాయనుల పతనముతోను, పల్లవుల అవినీతితోను, సమకాలికము. 
కందరపుర సోమదేవ, కటకవల్లభ, మాధవశర్మ, మాధవవర్మల ఐతిహ్యము ఒకటి 
కలదు. క్రీ.శ. 420-30 మధ్య మాధవవర్మ పల్లవులను, సాలంకాయనులను 
నిర్మూలమొనర్చి సర్వాంధ్రచక్రవర్తి అయి ఉందును. ఈతడు ఏకదశాశ్వమేధములు, 
రాజసూయము ప్రౌఢిరాజ్య సర్వ మేధము, పురుషమేధము మున్నగు మహాక్రతువులను 
చేసెను. కుంతలలు, పల్లవులవలని భయమచే, విష్ణుకుండిన మిత్రులుగానుందిరి. 
వాకాటక నరేంద్రసేనుడు కూడ పసివాడగుటచే విష్ణుకుందినుల మైత్రి నభిలషించెను. 
వాకాటకులు మొదటి మాధవవర్శ్మతో వివాహసంబంధములు కూడ నెరపిరి. అతడు 
నరేంద్రసేనుని సోదరిని పరిణయమాడి యుండును. పల్లవ కదంబ కలహములు 
మాధవవర్మను ఆంధ్రమున తనక్రింద ఏకముచేయు అవకాశము కలిగించెను. అతడు 
తన్ను చడక్రవర్తినని చెప్పికొనెను. ఆంధ్ర, కళింగములలో చిన్న రాజులను 
వశపర్చుకొనెను. యుధిష్టిరుని తరువాత మొదటి మాధవవర్శయే రాజసూయము 


సాతవాహనానంతరీకులు ఈ 36 


చేసెను. వాకాటకుల, కదంబుల మైత్రితో దక్షిణాపథమున ప్రబలి ఈ (క్రతువునుచేసి 
యుండవచ్చును. తరువాత సామ్రాట్‌ బిరుదము నొందెను. పూర్వ చక్రవర్తుల 
నధిగమించుటకు కృష్ణ ఒద్దున అమరపురము వద్ద ఏకాదశాశ్వమేధములను ఇతర 
మహాక్రతువులు చేసెను. ఇతడు బలవంతుడు, అదృష్టవంతుడు. ఈతడు తన 
విజయయాత్రలలో మహాధనవంతుడై ఏకాదశగుణముల దక్షిణలిచ్చి దశాశ్వమేధ 
యాజియై తన సకల పాపములను బాపుకొనెను. అతడు 'లక్ష బహుసువర్ణ, పౌండరీక 
వాజపేయ, ఉక్హ్య, షోడశి ప్రాఢిరాజ్య మున్నగు మహాక్రతువులను చేసెననుట అతడు 
మహాధనవంతుదని సూచించును. 

ఈ క్రతువులన్నియు రాజప్రాబల్య పటిష్టతకొరకు, మొదట ఆదిమజాతుల ఉ 
తృవములైనను, తరువాత రాజకీయ ప్రాముఖ్యత నొందెను. ఇది ఆంధ్రమున 
వీరబ్రాహ్మణోదృ్భవమును, బౌద్ధక్షీణతను సూచించును. ఇది విష్ణుకుండినుల ఒక 
ఘనకార్యము. చీనాయాత్రికుడు యువాన్‌చ్వాంగ్‌ ఆంధ్రమునుగూర్చి స్పష్టముగా 
వ్రాయలేకపోయినా, అమరావతి బౌద్ద వీహారము బ్రాహ్మణాలయముగ, అమరావతీశ్వర 
శివాలయ మయ్యెనని సూచించెను. ఇది మాధవవర్మ కాలములోనే జరిగియుందును. 

మొదటి మాధవవర్మ చక్రవర్తి ఏకాదశాశ్వమేధములు క్రీ.శ. 440 ప్రాంతంలో 
అతడుత్యున్న దశలో నున్నప్పుడు చేసియుండును. అతనికెవరు ఎదురు లేకుండటచే 
చాలా కాలము శాంతివైభవములతో మహాంధ్రసామ్రాజ్యమును (ఆంధ్రదేశపు ఎల్లలు 
దాటిన దానిని) పాలించియుండును. ఆంధ్రప్రతిష్ట బహుదూరము బహువ్యాప్తమై 
యుందెను. 

అయిదవ శతాబ్దీ పూర్వార్ధము చివరలో కదంబ మొదటి కృష్ణవర్మ, వాకాటక 
నరేంద్రసేనుడు, గుప్త మొదటి కుమారగుప్తడు చిక్కులలో నుండిరి. మొదటి కృష్ణవర్మను 
పల్లవసింహవర్మ ఓడించి చంపెను. పుష్యమిత్రులు, సాధుమిత్రులు, పద్మమిత్రులు 
గుప్త వాకాటక సామ్రాట్టుల నెదిరించిరి. వీరు మాళ్వ, మధ్య భారతములోని గుప్త 
వాకాటక సామంతులు. విష్ణుకుండిన రాజులు గుప్త వాకాటకులకు సహాయమొనర్చి 
యుందురు. ఈ యుద్ధములలో గుప్త విష్ణుకుండిన సామ్రాట్టులు నిహితులై యుందురు. 
ఇది కక్రీ.శ.455 ప్రాంతమున జరిగియుండును. తైకూటకులును ధారాసేనుని 
నాయకత్వమున తిరగబడిరి. వాకాటకులకు, మొదటి కుమారగుప్తుని, స్మంధగుప్తనికి 
మొదటి మాధవవర్మ సహాయపదియుండును. 

మొదటి మాధవవర్మ తన కాలమున అందరిలోకి గొప్పరాజు. అతని కాలమున 


విష్ణుకుండినులు ఈ 37 


ఆంధ్ర మత్యున్నత దశలో ఉండి స్వర్ణయుగ మనుభవించెను. అతడు వివాహ 
సంబంధములచే కదంబులు వాకాటకులతో చేతులు కలిపి వారికి, గుప్తులకు 
చేయూతనొసగి భారతదేశమును హూణుల బారినుండి రక్షించెను. ఇట్లు విష్ణు 
కుండినుల ఆంధ్రసామ్రాజ్యము భారతదేశమున గొప్ప ప్రతిష్టనొంది కీలకస్థానము 
నుండి దక్షిణభారత ఉత్తరభారతములను అచ్చటి సామ్రాజ్యములను కలుపు వారధి 
అయ్యెను. రామతీర్ధశాసన మీతని నిందుచే 'ఊర్జిత శ్రీవిష్ణుకుండి పార్థివోదిత 
అన్వయతిలక సముద్భూత ఏకాదశాశ్వమేధ అవభృత్‌ అవధూత జగత్మల్మషస్య 
సహస్రక్రతు యాజిన' అని కీర్తించెను. 

రెండవ దేవవర్శ, (క్రీ.శ.455 ప్రాంతము) : ఇపూరు రెండవశాసన మతనిని 
'క్షత్రియావస్కంచ ప్రవర్తిత అప్రతిమ విఖ్యాత పరాక్రమస్య' అని కీర్తించెను. ఈతడు 
తన తండ్రికి బహువిధముల యువరాజుగా సహాయపడెనని తోచును. అయినను 
అతని రాజ్యకాలముపద్రవముతో అంతమొందెను. అతడు రాజ్యమునకు వచ్చునాటికి 
గుప్తులు, వాకాటకులు, విష్ణుకుండినులు ఉత్తరభారతమున పుష్యమిత్రులకోడిరి. 
వాకాటక నరేంద్రసేనుడు కైకూటకుల ఒత్తిడిలో నుండెను. కదంబ మొదటి కృష్ణవర్మ 
పల్లవులచే నిహతుడయ్యెను. ఇట్లుత్తర, దక్షిణ సామ్రాట్టుల కిది క్షిష్టమయము. పల్లవ 
మూడవసింహవర్శ విష్ణుకుండినుల పైకి వచ్చి, దేవవర్మ నోడించి చంపి దక్షిణాంధ్రము 
నాక్రమించెను. దీనిని సింహవర్మ (మూడవ) అమరావతి శాసనము సూచించును. 

మూడవసింహవర్మ దక్షిణాంధ్రము నాక్రమించి అమరావతియందు తన 
పుత్రుడు త్రిలోచన పల్లవుని (ముక్కంటి కాడువెట్టి) రాజప్రతినిధిగా నియమించెను. 
అతడు ధాన్యకటకముతోను సన్నిహితముగా నుండెను. అతడు క్రీ.శ. 460 వరకు 
పాలించియుండుటచే దేవవర్మ క్రీ.శ. 458 ప్రాంతములో మరణించి యుండును. 
దేవవర్మ పుత్రుడు రెండవ మాధవవర్మ అమరావతిని వదలి ఉత్తరమునకు పోవలసి 
వచ్చెను. 

8. రెండవ మాధవవర్మ (క్రీ.శ. 4158-88 ప్రాంతము) : ఈతడు తన 
యౌవనకాలమున రాజ్యమునకు వచ్చుసరికి ఆంధ్రము కుంతలకువలె పల్లవుల 
తాకిడికిలోనై దక్షిణాంధ్రమును వారికి పోగొట్టుకొనెను. మూడవ సింహవర్శ్మ మృతి 
ఈతని కూపిరి తీసుకొను అవకాశమిచ్చి తన వంశప్రాభవమును పునరుద్ధరించు 
అవకాశమును కలిగించెను. 

ఈ క్లిష్ట సమయములో మొదటి మాధవవర్శకు వశులైన చిన్న రాజులందరు 


సాతవాహనానంతరీకులు ౪ 38 


స్వతంత్రులైరి. మధ్య కళింగములోని దేవరాష్ట్ర వాళిష్టు లిట్టి వారిలో ముఖ్యులు. 
వారు మాఠరులతో సంబంధములు కలిగియుండిరి. వారి పతనము తరువాత 
కొంతకాలమునకు కళింగమున వాసిష్టులు అయిదు లేక ఆరవ శతాబ్దిలో ప్రబలులైరి. 
దేవరాష్టము ఎలమంచిలి నుండి భీముని పట్నమువరకు వ్యాపించియుండినట్లు 
తోచును. గుణవర్మ ఇట్లు దేవరాష్ట్రాధిపతికాగా ఆతని మనుమడు. మహారాజు 
అనంతవర్శ్మ, క్రీ.శ.460 తరువాత కళింగముననే ప్రబలుడై 20 సంవత్సరములకు 
పైన (క్రీ.శ.460-85 ప్రాంతం) పాలించి, రెండవ మాధవవర్శ్మకు సమకాలికుడై, 
అతనిచే నిర్జితుదైనట్లు తోచును. ఆతని తరువాతివారు తూర్పు గాంగులకు వశులైరి. 

ఇతర పరిస్థితులివి. నాల్గవ స్కందవర్మ లేక త్రిలోచన పల్లవుని మృతి క్రీ.శ. 485 
ప్రాంతంలో. తరువాత రెండవ కుమార విష్ణునివరకు పల్లవ చరిత్ర తెలియదు. ఈతడు 
క్రీ.శ. 515 చోళులనుండి కాంచీపురమును తిరిగి జయించెను. పల్లవరాజ్యమును 
పునరుద్ధరించెను. పల్లవుల క్షీణతతో వారికి కదంబులకు మధ్య కలహము 
లాగిపోయెను. చోళులు, కదంబులు వారినణచిరి. ఈ సమయమున రెండవ 
మాధవవర్మ తిరిగి దక్షిణాంధ్రమును జయించెను (క్రీ.శ. 485 ప్రాంతం) ఉత్తరమున 
గుప్తులు క్షీణించుచుండిరి. మధ్యభారతమునుండి వ్యాపించి మౌఖరులు ప్రబలులైరి. 
ఆరవశతాబ్టి ఆరంభమున గుప్తసామ్రాజ్యము లేదు. 

వాకాటకులును క్షీణించిరి. రెండవ పృథ్వీసేనుడు (క్రీ.శ. 470-85 ప్రాంతము) 
దానిని కాపాడగలిగెను. మరల హరిసేనుని తరువాత ఆరవ శతాబ్ది మొదటి 
దశాబ్బమున వారి సామంతులు తలఎత్తిరి. మొదట అపరాంతములో తైకూటకులు 
వాఠి నేడిరించి వారని చేది, దక్షిణకోసల, వుకల సామంతులను రెండవ 
పృథ్వీసేనుడణచెను. వాకాటక సామ్రాజ్యమును కాపాడి హూణులను నిలువరించిన 
వారిలో చివరివాడు హరిసేనుడు. 

రెలదవ పృథ్వీసేనుని వాకాటక సామ్రాజ్య సంరక్షణ రెండవ మాధవర్మ 
ప్రయత్నములకు దోహదము చేసెను. అతడు తన రాజ్యకాలము చివర కళింగాధిపతి 
వాళిష్ట అనంతవర్మ నణచెను. వాకాటక సామంతులు, వాశిష్టుల మిత్రులై ఉందురు. 
వారు, వాశిష్టులు ఒకేసారి పతన మందిరి (క్రీ.శ.484 ప్రాంతం). వాకాటక 
విష్ణుకుండినులు ఈ ఉపద్రవముల నెదుర్చుటకు చేతులు కలిపి యుందురు (క్రీ.శ. 
470-55 ప్రాంతం). 

రెండు సంఘటనలు దక్షిణాంధ్రమున పల్లవాధికారాంతమునకు దారితీసెను. 


విష్ణుకుండినులు ౪ 39 


ఒకటి వాతాపి, వేంగి చాళుక్యుల పూర్వీకుడు, విజయాదిత్యుని విఫల ప్రయత్నము 
(క్రీ.శ. 420 ప్రాంతం), రెండవది మొదటికరికాళ చోళుని కాలములో (క్రీ.శ. 480 
ప్రాంతం) చోళ ప్రాభవము. ఇవి పశ్చిమాంధ్రమునకు సంబంధించినవి. పల్లవుల 
అధికారము దక్షిణాంధ్రమున కూలద్రోయు ప్రయత్నములివి. ఇవి విజయవంతమైన 
తిరుగుబాట్లు. సుదీర్హమైన వల్లవాంధ్ర పోరాటములో ముఖ్య ఘట్టములు. 
విజయాదిత్యుడు. కరికాళుడు పశ్చిమాంధ్రులు. వారికి పల్లవులన్న పడదు. ఏలనన 
పల్లవులు వారిని వారి హిరణ్య రాష్టం, చోళనాడులనుండి తరిమిరి. చాళుక్యులు 
చేయలేని దానిని చోళులు పదేండ్ల తరువాత చెసిరి. చాళుక్యులకన్న చోళులకు 
విష్ణుకుండినులతో సంబంధము లెక్కువ. ఇర్వురిది సింహలాంఛనమే. ఇర్వురు శైవులే. 
రెండవ మాధవర్శ ప్రయత్నములు వారిని ప్రోత్సహించెను. క్షిష్టమయములో రెండవ 
మాధవవర్మ తన వంశప్రాభవమును పునరుద్దరించెను. ఈతడు 30 సంవత్సరములు 
పాలించియుండును. 

4. మొదటి విక్రమేంద్రవర్మ (క్రీ.శ.488-98 ప్రాంతము) ఈతడు రెండవ 
మాధవవర్మ పినతండ్రి. ఈతని జనని వాకాటక రాకుమార్తె. రాజ్యమునకు వచ్చుసరికి 
వృద్ధుడై 5 సంవత్సరములు పాలించియుండును. మొదటి మాధవవర్మ వాకాటక 
రాకుమార్తెను క్రీ.శ. 430 ప్రాంతమున పెండ్లాడియుందెను. మొదటి విక్రమేంద్రవర్మ 
క్రీ.శ. 435 ప్రాంతమున పుట్టియుండును. అందుచే అతడు ఏబది ఏండ్లు దాటిన 
తరువాత రాజ్రైయుండును. అతని సోదరుడు దేవవర్మ మృతినాటికి (క్రీ.శ. 458) 
అతను ఇరువదేండ్లపై వయసుకలిగి యుండును. అందుచే అతనికన్న పెద్దదయిన 
సమర్ధుడైన రెండవ మాధవవర్మ రాజాయెను. అతని మృతితో ఈతడు రాజుకాగలిగెను. 
అతని పుత్రుని రామతీర్థ శాసనమతనిని 'సత్సుత్రః అని చెప్పెను. అతడు విష్ణుకుండిన 
వాకాటక వంశములు వారిధి. అతని రాజ్యకాలము చాల తక్కువని తోచును. ఈతని 
పుత్రుడు ఇంద్రభట్టారకుడు సింహాసనమునకై తన బంధువులతో పోరాడుటచే ఈతనిది 
నీరస పాలన అని తోచును. మరియు అతని పుత్రుని శాసన మతనిని 'రాజన్‌” అనే 
పిల్చెను. అతని మనుమని చిక్కుళ్లు శాసనములో ఈ బిరుదు కూడా లేదు. 
“శ్రీవిక్రమేంద్రవర్శ, విష్ణుకుండినుల వాకాటకుల కానంద దాయకుడు” అనే అనెను. 
ఈతని నీరసపరిపాలన అతని తరువాత ఏడేండ్ల దురాక్రమణకు దారితీసెను. 

విష్ణుకుండిన వాకాటక శాసనములు అతని తరువాత అంతఃకలహములను 
సూచించుచున్నవి. ఈ కాలమున వాకాటకుల పరిస్థితులు బాగుందగా విష్ణుకుండినుల 


సాతవాహనానంతరీకులు ఈ 40 


కట్లు కాదు. వాకాటక హరిసేనుడు మహారాజాధిరాజు బిరుదమును మహించి ఇతరుల 
వద్ద కప్పములు గైకొనెను. వాకాటక సామ్రాజ్యము ఉత్తర దక్కనులో, కళింగాంధ్రము 
లలో కూడ చొచ్చుకొని, వ్యాపించెను. కుంతలాంధ్ర రాజులాతనికి విధేయులు. 
ఆంధ్రములో రెండవ మాధవవర్మ, మొదటి విక్రమేంద్రవర్మల సంతతులకు వారసత్వ 
యుద్దమారంభమై యుండును. రెందవ మాధవవర్మ పుత్రుడు హరిసేనుని సాయమర్ధించి 
మొదటి విక్రమేంద్రవర్మను చంపి అతని సంతతిని పారద్రోలి యుండును. కళింగము 
కూడ వాకాటుకులకు విధేయము. వాకాటక సామ్రాజ్య మాంధ్రమునకు మిత్రరాజ్యమై 
యుండెను. హరిసేనుడు కుంతలాంధ్ర కళింగముల సార్వభౌమత్వము చెప్పికొనినా, 
కుంతలాంధ్రములమీద దాని ప్రభావము ఎక్కువ కాలము లేదు. కొంతకాలము ఆ 
రాజ్యములలో అతడు పెత్తనము చేసెను. ఆంధ్రములో అతని పెత్తనము క్రీ.శ. 
492-502 ప్రాంతములోనై యుందును. ఇది మొదటి విక్రమేంద్రవర్మ తరువాత 
ఇంద్రలేక ఇంద్ర భట్టారకుని కాలము వరకు జరిగి యుండును. 

5. ఇంద్రభట్టారక వర్మ (క్రీ.శ.500-30 ప్రాంతము) ప్రాబల్య ప్రయత్నము: 
ఆరవ శతాబ్టినుండి వాకాటకులు క్షీణించనారంభించిరి. ఆర్యావర్తము హూణుల వలన 
చికాకు పదడుచుండెను. వాకాటకుల పరిస్థితి ఇట్లే ఉండును. కుంతలము మరల 
ప్రబలుచుందెను. 

ఈ సమయముననే ఇంద్రవర్మ వాకాటక రక్షితులని చంపి ఆంధ్రమునకు 
'ప్రభువయ్యెను. చిక్కుళ్ళ శాసనములోని 'భరాభంగకర వినిర్ధూత సమగ్ర దాయాదస్య' 
అను ఇతని బిరుదు దానిని సూచించుచున్నది. 'స్పురన్నిశిత నిప్రింశ ప్రభావభాసితాశేష 
జగన్మండ ధిష్టితస్య' అను బిరుదు కూడ ఇట్లే సూచించుచున్నది. మరొకటి “అనేక 
చతుర్ధంత సమరసంఘట్ట ద్విరదగణ విపుల విజయస్య'. ఆతని శాసనము కూడ 
ఇతనిని' అనేక చతుర్ధంత సమరశతసంమట్ట విజయి” అన్నది. మరొకటి? 
చతురుదధినృపతిమకుటమణి మయూఖ విస్ఫురిత వదాంబురహ'. ఈ బీరుదములతడు 
బలవంతుదని ఆంధ్రమును అంతఃకలహముల తరువాత పునరుద్ధరించెనని 
చెప్పుచున్నవి. అతనికి రాజగుసరికి వయసు 30, 35 ఏండ్లుండును. అతడు జ్యేష్టుడు 
కాడు. 'ప్రియసుతః అనే చెప్పికొనెను అతడు తన సోదరుని తరువాత గాని, అతనిని 
త్రోసివేసిగాని రాజై యుండును. ఇతడు క్రీ.శ. 510 ప్రాంతంలో వాకాటక హరిసేనుని 
కూలదోసి యుండును. వాకాటక సామంతులు కూడ స్వతంత్రులయిరి. తరువాత 
ఇతడు తన సామ్రాజ్యమును విస్తరింపచేసి దక్షిణాపథమున ప్రబలుడయ్యెను. 


ఇంద్రభట్టారకుడు యుద్దనిమగ్నుడైనా, సుదీర్హముగా విజయవంతముగా 
పాలించెను. చివరకు యుద్ధములో ఓడి, మరణించెను. అతని పుత్రుని చిక్కుళ్ళ 
శాసనము దానిని సూచించుచున్నది. మొదటి మాధవవర్మ కాలములో వలె ఆంధ్రము 
ప్రబలెను. ఈతడు తన్ను 'పరమమాహేశ్వరుడ'నని చెప్పుకొనెను. రాజు పృథ్వీమూలుని 
గోదావరిశాసనం కూడ ఇతని గొప్పతనమును చాటుచున్నది. చిక్కుళ్ళ శాసనమప్పటి 
ఆంధ్ర ప్రాభవ వైభవముల వర్ణించుచున్నది. రామతీర్థ శాసనమాతని రాజ్యము 
పలాకిరాష్ట్రము (బొబ్బిలి, చీపురుపల్లి) వరకు వ్యాపించినట్లు చూపును. కళింగ లేక 
త్రికళింగ అధిరాజు ఇంద్రుడు, అచ్చటి విష్ణుకుండిన సామంతులు కూడ గట్టుకుని 
ఆంధ్ర ఇంద్రభట్టారకుని కూలద్రోసెనని గోదావరి శాసనము సూచించుచున్నది. 
జర్జంగిశాసనము మహారాజు ఇంద్రవర్మను పేర్కొనుచున్నది. ఖమ్‌ఖెదేశాసనము 
ప్రతాపశీలుని (కాలచుర్యుడేమో) పేర్కొనుచున్నది. ఇట్లు పృథ్వీమూలుడు, ఇంద్రవర్మ, 
ప్రతాపశీలుడు ఈతనిని కూలదోసి యుందురు. యుద్ధము కళింగమున జరిగి 
యుండును. రామతీర్థశాసము దానిని సూచించును. ఈతడు యుద్ధమున నిహతుడై 
యుండును. వాకాటకులు దీనినంతను ప్రోత్సహించి యుండవచ్చును. ఇంద్రవర్మ 
తూర్పుగాంగుడని వాకాటక సామంతుడుగా త్రికళింగమున ప్రబలెనని, వాకాటకులవలె 
తూర్పుగాంగులు మొదట బ్రాహ్మణులు, ఏిష్ణువృద్ద, గోత్రీకులని, ఇర్వురును విష్ణుకుండిన 
ధాటికోర్వలేక, ఇతర విష్ణుకుండిన సామంతులతో కలిసి అందరికి ప్రబలశత్రువైన 
ఇంద్రభట్టారకుని చంపిరని గోదావరి, జర్జంగిశాసనములు సూచించుచున్నవి. 
రెందవసారి ఇంద్రభట్టారకుని నాయకత్వములో విష్ణుకుండిను లుచ్చదశనొందిరి. 
ఈ కాలమున చాలమంది చిన్న చిన్న స్వతంత్ర రాజులు తూర్పు దక్షిణాపథమున 
నుండిరి. దక్షిణాంధ్రమున విజయాదిత్యుని నాయకత్వమున చాళుక్యులు, కరికాలుసి 
నాయకత్వమున చోళులు ప్రబలిరి. ఉత్తరము వాకాటక సామంతులు స్వతంత్రులైరి. 
ఇట్లే విష్ణుకుండిన సామంతులు కూడ స్వతంత్రులుగా ప్రయత్నించుచుండిరి. 
ఇంద్రభట్టారకుడు తన శత్రువులచేతిలో మడిసినా, అతని సామ్రాజ్యము ఏడవ శతాబ్దిలో 
ప్రథమ దశాబ్ది వరకు నిల్బను. 

గోదావరి శాసనము పృథ్వీమూలుని రాజన్‌ అని, అతని తండ్రి ప్రభాకరుని 
"'మహారాజు'ని పేర్కొన్నది పృథ్వీమూలుడు విష్ణుకుండినులకు లోబడి తరువాత 
తూర్ప్చుగాంగుల సాయమున స్వతంత్రుడై వారి ఆధిక్యత నంగీకరించెను. అతని 
రాజ్యము గోదావరి ముఖద్వారప్రాంతమున నున్నట్లు తోచును. ప్రభాకరుడు, 


సాతవాహనానంతరీకులు ౪ 42 


పృథ్వీమూలుడు ఇంద్రభట్టారకుని జ్ఞాతివైరులై ఉందురు. ఇంద్రభట్టారకుడు ప్రభాకరుని 
కూలద్రోసి విష్ణుకుండిన ప్రాబల్యము పునరుద్ధరించగా, పృథ్వీమూలుడు ఇంద్ర 
భట్టారకుని కూలద్రోసినా, ఆంధ్రమున ప్రబలుడు కాలేకపోయెను. దానికి కారణము 
ఇంద్రభట్టారకుని పుత్రుడు, వారసుడు రెండవ విక్రమెంద్ర లేక విక్రమహేంద్రవర్మ 
కూద బలవంతుడగుటయే. ఈతడు పృథ్వీమూలుని, ఇం(ద్రవర్మను ఓడించి 
చంపియుండును. తూర్పుగాంగులు ముప్పది సంవత్సరములు మరుగునపడిరి. 

(6. రెండవ విక్రమేంద్ర లేక విక్రమహేంద్రవర్మ (క్రీ.శ. 580-540 ప్రాంతం) 
ఇంద్రభట్టారకుని పరాజయము, మృతి, విష్ణుకుండినులను తాత్కాలికముగా 
(క్రిందుచేసినది. విష్ణుకుందినుల ప్రాబల్యము చెక్కుచెదలరేదు. అతని పుత్రుడు రెండవ 
విక్రమేంద్రవర్మ కడు సమర్థుడు. అతడు విష్ణుకుందిన సామ్రాజ్యమును రక్షించి 
బలపరచెను. చిక్కుళ్ళశాసనమితని 'గరిష్టః శైశవ ఏవ సకల నృపగుణ అలంకృతః 
సమ్యగధ్యారోపిత సకలరాజ్య భారః' అన్నది. అతని మనుమని పొలమూరుశాసనము 
“అప్రతిహతశాసనస్య ప్రతాపో పాత్త మనుజ పతిమండలస్య విరహిత అరిషడర్గస్య 
విధివరుపచిత త్రివర్గస్య విబుధ పతిసాధ్య శరవారవిభవ బలపరాక్రమస్య' అని అన్నది. 
అతడు అధిరాజు ఇంద్రవర్మను అతని కూటమిని నాశనముచేసి యుండును. తన 
పదవ రాజ్య సంవత్సరమున మరణించుసరికి త్రికళింగమును వశపర్చుకొనెను. 

విక్రమహేంద్రవర్మ 'పరమమాహేశ్వరుడు”. మొదటి విక్రమేంద్రవర్మ పేరుతో 
సందిగ్ధము లేకుండ ఈతనిని విక్రమహేంద్రుడని యందురు. రాజ్యమునకు 
వచ్చుసరికీతనికి మధ్య వయస్సు దాటియుండును. 

7. గోవిందవర్మ విక్రమాశ్రయ (క్రీ.శ.540-60 ప్రాంతం) : అతని పుత్రుడు 
గోవిందవర్శ్మ రాజ్యమునకు వచ్చుసరికి యువకుడై యుందెను. అతడు తన 
ఉత్తరదండయాత్రలో మరణించియుండును. ఇదియు, తరువాతి ఓటమియు 
విష్ణుకుండిన ప్రాబల్యమును తగ్గించలేదు. మూడవ మాధవవర్మ రాజ్యారంభంలో 
అది కొంచెము తగ్గియుండును. అతని పుత్రునిశాసనము, సమకాలికుల శాసనములు 
ఇతని పరిపాలనాకాలమును గూర్చి తెలుపును. ఇపూరు మొదటి శాసనమితనిని 
“భగవత్‌ ్రీ పర్వతస్వామిపాదానుధ్యాత విష్ణుకుండి నామపరిమిత బలపరాక్రమస్య 
పరమధార్శ్మికస్య ప్రణత సకలసామంతస్య అనేక గోహిరణ్య భూమిప్రదానస్య 
మహారాజుథ్రీ గోవిందవర్శ్మస్య' అన్నది. పొలమూరు శాసనము 'అనేక సమర సంఘట్ట 
విజయిన=' పరనరపతి మకుటమణి మయూభావధౌత చరణయుగళస్య విక్రమాశ్రయస్య 


విష్ణుకుండినులు శ్ర తవ 


శ్రీగోవిందవర్మస్య' అన్నది. 

ఉత్తర మధ్య భారతముల చరిత్ర ఈతని వైభవమును తెలుపుచున్నది. ఐదవ 
శతాబ్ది ఉత్తరార్ధములో ఈ ప్రదేశములు చికాకులోనుండెను. గుప్తులు క్షీణించుచుండిరి. 
వారు హూణులకు కప్పము చెల్లించుచుండిరి. హూణుల ధాటికి, యశోధర్ముడు, 
ఉత్తరగుప్తలు నిలువద్రాక్కికొనలేకపోయిరి. మౌఖరులు ప్రబలిరి. వారు ఆంధ్రులతో 
కలహించిరి. వాకాటకులు ఆరవశతాబ్టి ప్రథమ దశాబ్లి బ్దిలో నంతరించిరి. వారిర్వురు 
మధ్యభారతమును వశపర్చుకొన యత్నించిరి. ఇంద్రభట్టారకుని నిర్జించిన కూటమికి 
మౌఖరి ఈశ్వరవర్మ సాయపదియుండును. విక్రమహేంద్ర, గోవిందవర్శలు మౌఖరులు 
యెడల బద్ధమత్సరులై ఉండియుందురు. అటులనే తూర్పుగాంగుల యెడల కూడ. 
మౌఖరులు మహాకోసలమందలి సోమవంశి ఉత్తరగుప్తల స్నేహమపేక్షించి యుందురు. 
మౌఖరుల జాన్సురశాసన మాంధ్రముతో కలహము తెలుపుచున్నది. వారాంధ్రుల 
వ్యాప్తి నరికట్ట యత్నించిరి. ధారానురాష్ట రాజు లాంధ్రుల మిత్రులై యుందురు. 
అట్లే సూలికులు, గౌడులును సూలికులు శరభపురరాజులై యుందురు. 
మధ్యభారతమున గోవిందవర్మ మౌఖరుల వలన పరాజయానంతరము మరణించి 
యుండును. చాళుక్య మొదటి పులకేశి కదంబులనుండి వాతాపిని నిర్దించి ప్రబలుదయి 
'శీవల్లభ' అను బిరుదు వహించెను. అగ్ని గ్లష్టోమాది వ్రతములు, అశ్వమేధము చే వేసెను; 
అతడు క్రీ.శ. 540 ప్రాంతమున ప్రబలుడై క్రీ.శ. 546లో అశ్వమేధ మొనర్చి 
యుండును. ఈ సందర్భమున తన్నెదిర్చిన గోవిందవర్మ నోడించి చంపియుండును. 

8. మూడవ మాధవవర్మ జనాశ్రయ (క్రీ.శ.546-611 ప్రాంతం) : ఈతడు 
శైశవముననే రాజ్యమునకు వచ్చియుండును. పొలమూరు శాసనమితని రాజ్యకాలము 
సుదీర్హమని తెల్పును. అప్పటి దక్షిణాపథ చరిత్ర ఇదియే సూచించును. ఇట్లు తన 
65 ఏండ్లు సుదీర్హ పరిపాలనలో ఆంధ్ర సార్వభౌమత్వమును నిలిపెను. ఇపూరు 
మొదటి శాసనము, పొలమూరు శాసనము ఇతని ఘనతను కీర్తించుచున్నవి. 

ఈతని బిరుదులు సమకాలిక వంశముల చరిత్రదృష్టా ముఖ్యమైనవి. ఈతని 
రాజ్యారంభమునాటికి ఆంధ్రము చిక్కులలో పడెను. ఈకాలముననే మిగత 
దక్షిణాపథవంశములు చిక్కులలో నుండెను. పల్లవ మూడవ కుమార విష్ణు (545-60) 
దక్తిణాపథముపై కన్నువేసి దాని నాక్రమించుకొనెను. కాని త్వరలోనే విష్ణుకుండినులు 
వారిని పారద్రోలిరి. ఇది క్రీ.శ.570 ప్రాంతమున అయియుండును. ఈ మూడు 
దశాబ్దముల విరామమును గూర్చి ఏమియు తెలియదు (క్రీ.శ. 550-80 ప్రాంతము). 


సాతవాహనానంతరీకులు *₹ 44 


ఆరవ శతాబ్దంలో దక్షిణాపథ పరిస్థితి మారెను. బాదామి చాళుక్యులు పల్లవుల నడ్డిరి. 
రెండవ కృష్ణవర్మ నాటి నుంచి కదంబులు క్షీణించుచుండిరి. క్రీ.శ. 550-680 మధ్య 
దక్షిణభారతము పల్లవ, కదంబ, చోళ, చాళుక్య, పశ్చిమగాంగుల అనంత 
కలహములతో నిండియుండెను. ఇట్లే దక్షిణాంధ్రమున పల్లవ విష్ణుకుండినుల 
కలహములుండెను. చివరకు విష్ణుకుండినులు విజేతలైరి. కోసలలో ఉత్తరగుప్పులు 
ప్రబలిరి. మహా శివగుప్త తీవరదేవుడు కోసలాధిపతిగా చెప్పుకొనెను. అతని సోదరుడు 
చంద్రగుప్తుడు కళింగాంధ్రములను కూడ తాకెను. 

మూడవ మాధవవర్మ పరిపాలనాకాల ప్రప్రథమ భాగము. (క్రీ.శ. 546-70) 
తరువాతి ఉన్నతికి దారితీసెను. పల్లవులు, మవోకోనల సోమవంశులు, 
తూర్పుగాంగులు ఈతని నొత్తినను ఈతడు నిలువద్రొక్కుకోగలిగెను. 570 నుండి 
రెండు దశాబ్బులు ఈతని విజయకాలము. ఇపూరుశాసనమునాటికి దక్షిణాపథమున 
ఇతడు సార్వభౌముడయ్యెను. (క్రీ.శ. 583). పిష్టప్రురరాజులు వశులైరి. ఈనాటి కతడు 
ఏకాదశాశ్వమేధములు చేసియుండును. మహావిభవుడై హిరణ్యగర్భ మహాదానము, 
సహస్రాగ్నిషప్టామములు చేసియుండును. త్రివరనగర భవనగతంపరమ) యువతీ 
పహృదయానందకారుదడయ్యెను. ఆ రాజకుమార్తె నపుడు పెండ్లాడి యుండును. సోమవం 
శుల భ్రీపురము మహాకోసల గుప్తుల తివరనగరమై యుండును. మూడవ మాధవవర్మ 
కోసల చంద్రగుప్తు నోడించి అతని కుమార్తెను పెండ్లాడియుండును. చంద్రగుప్తనికి 
వివాహసంబంధాలతో మౌఖరి, సోమవంశులు, ఆంధ్రులు మిత్రులైరి. శ్రీశైల 
స్థలమహాత్యము కోసలగుప్తు విష్ణుకుండిన వివాహబాంధవ్యము సూచించును. 

ఇపూరుశాసనము కళింగముపై విష్ణుకుండినుల అధికారము సూచించును. 
విష్ణుకుందినులు పిష్టప్రుర రాజులను వశపర్చుకుని, కళింగమును లోబర్చుకొని అచ్చటి 
దేవరాష్టమున ఈ దానమును చేసియుందురు. ఇపూరు పొలమూరు శాసనముల 
మధ్య దశాబ్దికాలములో (క్రీ.శ . 5883-94) విష్ణుకుండినులు కళింగములో యుద్ధములు 
చేసినట్లగుపడును. వారికి తూర్పుగాంగులకు వైరము ప్రజ్వరిలైను. కొన్యోధ రాజుల 
తూర్పుగాంగుల వైరము వారికి అవకాశము కలిగించెను. కాని తూర్చ్పుగాంగులు 
ఉభయులు ఒత్తిడికి నిలువగలిగిరి. మూడవ మాధవవర్శకు తూర్పుగాంగ సమకాలికుడు 
రాజసింహ, రణభూత హస్తివర్మ. ఇతనిని క్రీ.శ. 577 తరువాత నిర్జించి యుండును. 
శైలోద్భవులు చాలాకాలము కళింగమున సార్వభౌమత్వము నెరిపిరి. క్రీ.శ. 577 
నాటికి హస్తివర్మ శైలోద్భవులను నిర్మూలించెను. కాని క్రీ.శ. 580లో మరణించెను. 


విష్ణుకుండినులు నై త్‌ 


అతని మృతి అతని వారసుడు రెండవ ఇంద్రవర్మ రాజ్యమునకు ఏ పరిస్థితిలో వచ్చెనో 
తెలియజేయును. ఈ కాలమున మాధవవర్శ కళింగమున దాడిచేసియుండును. నాలుగు 
దశాబ్దులు (క్రీ.శ. 587-627) తూర్పుగాంగ ప్రాబల్యము కళింగములో లేదు. ఈ 
మాధవవర్మను గురించి అనేక ప్రశంసలు, ప్రసక్తులు కలవు. పొలమూరు 
శాసనమతనిని 'అవసిత వివిధ దివ్యః' అన్నది. ఇది అతని న్యాయనిరతిని చాటును. 

ఇపూరుశాసన కాలము (క్రీ.శ.583 ప్రాంతం) నుండి 611 వరకు మాధవవర్మ 
అధికారమునకు కళింగమున ఎదురులేదు. పల్లవులకు చోళులతో కలహముందెను. 
కదంబులు క్షీణించుచుండిరి. వారికి పశ్చిమగాంగుల తాకిడి ఉండెను. వారందరు 
కలహించుచుండగా చాళుక్యులు ఉత్తర మండలమున ప్రబలిరి. విష్ణుకుండినుల 
కెదురులేదు కాని ఏడవశతాబ్టి ఆరంభమున విష్ణుకుండిన ప్రభావము హఠాత్తుగా 
నశించెను. దానికి కారణము చాళుక్య రెండవపులకేశి దిగ్విజయ యాత్ర, అతడు 
ఆంధ్రదేశమునాక్రమించెను. మొదట రేనాటివాసులైన చాళుక్యులు, పల్లవుల కెదురు 
తిరిగి ఓడి పదమటకు పోయి ఉత్తర మండలమున క్రమేణా ప్రబలి దక్షిణాపథ 
రాజ్యములను వశపరచుకొని చివరకు ఆంధ్రదేశము నాక్రమించి తాము ఆంధ్ర 
సాతవాహనులవలె దక్షిణాపథ సామ్రాట్టులు కావలెనను ఆశయమును నెరవేర్చుకొనిరి. 
పులకేశి ఆంధ్రమును తన సేనాని పృ వీదువరాజు ఇంద్రవర్మ కప్పగించి పల్లవుల 
నోడించి దిగ్విజయమును పూర్తిచేయుటకు కాంచి కెత్తిపోయెను. 

చాళుక్యుల కాంధ్రమును పూర్తిగా వశపరుచుకొనుటకు ఒక దశాబ్ది పైగా 
పట్టెను. దానిని పులకేశి సత్యాశ్రయ పృథివీ ధృవరాజు ఇంద్రవర్మ (గోవా, కొప్పరము 
శాసనములలోని వారిర్వురు ఒకరే) నెరవేర్చెను. కొప్పరము శాసనము క్రీ.శ. 611 
నాటి దగుటచే చాళుక్య లాంధ్రము నప్పుడు జయించి మరొక దశాబ్దము తరువాత 
పూర్తిగా స్వాధీన పరచుకొనిరి. 

9. విష్ణుకుండినుల చివరిదశ; మంచ్యణ్ణ భట్టారకుడు (క్రీ.శ. 610-12 
ప్రాంతం) : మాధవవర్మ మృతి తరువాత విష్ణుకుండిన సామ్రాజ్యము త్వరలో 
పతనమయ్యెను. వారి సామంతులు స్వ్పతంత్రులగుటకు అదనుకై వేచియుండిరి. వారిలో 
ముఖ్యులు తూర్చుగాంగులు, పిష్టపురరాజులు. సామంతులెవ్వరు చాళుక్యుల 
నెదుర్శొనుటలో విష్ణుకుండినులకు సాయపడక యుండవచ్చును. మాధవవర్మ పుత్రుడు, 
వారసుడు అయిన మంచ్యణ్ఞ భట్టారకుని స్ధితి క్ష్షష్ణముగా నుండెను. అతడొంటరిగా 
పలుశత్రులతో పోరవలసి వచ్చెను. పిష్టపురరాజు పృథ్వీమహారాజు ప్రబలుడు కాగోరి 


సాతవాహనానంతరీకులు * 46 


కళింగముపై దండువెడలెను. అతడు వేంగిపై కూడ దండువెదడలి వేంగి 
తూర్పుభాగమున గోదావరి దక్షిణతీరమువరకు ఆక్రమించెను. ఉత్తర, ఈశాన్య 
దిశలనుండి ఇతని తాకిడి, దక్షిణ, నైబుతి దిశల నుండి చాళుక్యుల తాకిడి ఉ 
ందెను. కృష్ణా దక్షిణ తీరమువరకు చాళుక్యసేనాని పృథ్వీదువరాజు ఆ(క్రమించెను. 
మంచ్యణ్ఞ భట్టారకుడు క్రీ.శ. 612 ప్రాంతంలో శత్రువులచేతిలో నశించియుండును. 
విష్ణుకుండిన ప్రాభవమాతనితో అంతరించెను. 

రెండవ పులకేశి వాతాపికి మరలగనే పల్లవులు దక్షిణమునుండి, పృథ్వీ 
మహారాజు ఉత్తరమునుండి ఒకేసారి దక్షిణాంధ్రముపైకి నడచిరి. ఈ మువ్వురి 
కలహములలో మహేంద్రవర్మ (మొదటి మహేంద్రవిక్రమవర్మ్శ) విజయుడై 
దక్షిణాంధ్రము నాక్రమించెను. చేజెర్ల శాసనమీ పల్లవ విజయమును తెల్పుచున్నది. 
కందరానందుడు పృథ్వీదువరాజును చంపెను. ఈ ధాన్యకటక యుద్ధము క్రీ. శ. 617 
ప్రాంతము జరిగినట్లగుపించును. యువరాజు విష్ణువర్ధనుడు ఆంధ్రమున కింకను 
రాలేదు. కుంతలముననే యుండెను. పులకేశి తన పూర్వీకుల దేశమైన ఆంధ్రము 
నాక్రమించుకొనుటకు తన సోదరుడును యువరాజును అయిన విష్ణువర్ధన 
విషమసిద్ధిని (క్రీ.శ. 620 ప్రాంతమున) పంపెను. క్రీ.శ.618 ప్రాంతమున 
విష్ణుకుండినులంతరించి షిష్టపుర ప్రాబల్యము వెలసెను. ఈతని కాలపు తండవాడ 
శాసనమతనిని 'ప్రవర్ధమాన ప్రతాపోపాన్త సమస్త సామంతమండల నిజభుజ విజయో 
దయాధిగత యశోవిశేష భూషణౌ” అన్నది. 'మాతృపితృభక్తుడని “పరమ బ్రహ్మణ్యు'దని 
అన్నది. అతని రాజ్యకాలమర్ధశతాబ్ది (క్రీ.శ. 575-623). తండివాడ శాసనము 
క్రీ.శ. 620 ప్రాంతముదని తోచును. 

విష్ణువర్ధనుడు పృథ్వీమవారాజును నిర్జించి పిష్టపురము రాజధానిగా 
ఉత్తరాంధ్రము నాక్రమించెను. అతని తిమ్మాపుర శాసనము దానిని తెలియచేయు 
చున్నది. తన 18 సంవత్సరముల రాజ్యకాలములో దక్షిణాంధ్రమును కూడ ఆక్రమించి 
సర్వాంధ్రపతియై స్వతంత్రులై తూర్పుచాళుక్య వంశస్థాపకుడయ్యాను. చాళుక్య 
సామ్రాజ్యము కుంతలము, వేంగి భాగములైయుండి సామరస్యముతో నుండెను. చాళు 
క్య శాసనము లీతని సత్యాశ్రయ పులకేసి వల్లభుని 'ప్రియానుజుడినుచున్నవి. ఇతడు 
పల్లవులను, దక్షిణాంధ్ర సామంతులను, పృథ్వీమహారాజును తూర్పుగాంగులను 
నిర్జించెను. పశ్చిమమునుండది తన అనుయాయులను తెచ్చి ఆంధ్రమున వారిని తన 
సామంతులుగా వారి సేవలకు ప్రతిఫలముగా ప్రతిష్టించెను. దుర్గము దుర్గములను 


విష్ణుకుండినులు త్రై 4/ 


సాధించుటచే విషమ సిద్ధి బిరుదాంకితుడయ్యెను. మరొక బిరుదు నరలోక విక్రమ 
లేక త్రివిక్రమ క్రీ.శ. 641 నాటికి అతడు సర్వకళింగ పతికూడ అయ్యెనని చీపురుపల్లి 
శాసనము తెల్పుచున్నది. క్రీ.శ. 624 ప్రాంతమున ఆంధ్రపతిగా అభిషిక్తుడై యుండెను. 
అప్పుడే విష్ణుకుండినుల పాలనకూడ అంతరించెను. పృథ్వీమహారాజుచే మంచణ్ణ 
భట్టారకుడు నిహతుడైన తరువాత విష్ణువర్ధనుడు విష్ణుకుండినుల పాలనను పూర్తిగా 
తుడిచిపెట్టెను. అట్లు ప్రాచీనాంధ్రమున విష్ణుకుండిన ప్రాభవ వైభవము లంతరించెను. 
కుబ్జ విష్ణువర్దనుడు తనపేర నాణములను ముద్రించెను. విష్ణుకుండినుల రాజధాని 
విజయవాడకూడ తన స్థానమును గోల్పోయెను. వారి సింహలాంఛనముకూడ పోయెను. 


"౯. పూర్వ పల్లవులు 


(క్రీశ. 250-620 ప్రాంతము) 


ఆంధ్రసామ్రాట్టుల, ఆంధ్రభృత్యుల తరువాత పల్లవులు మూడవశతాబ్టీ మధ్యలో 
కాంచీపురమున ఉద్భవించి దక్షిణాంధ్రమును కృష్ణానదివరకు ఏడవ శతాబ్టి 
ప్రథమపాదము వరకు పాలించిరి. 

“పల్లవ” అనునది భారద్వాజగోత్ర బ్రాహ్మణ వంశనామమని పల్లవుల 
శాసనములు తెలియచేయుచున్నవి. మూడవ విజయనందివర్మ వేలూర్పాలయం 
శాసనము (తొమ్మిదవ శతాబ్ది మధ్యము) అశ్వత్థామ పుత్రుడైన 'పల్లవుని' సంతతి 
వారు అతని పేరునే తమ వంశనామము చేసికొనిరని చెప్పుచున్నది. చూతపల్లవ, 
వీరకూర్చ వర్మలు పల్లవ ప్రాభవ కారకులు. వీరకూర్చవర్శ్మ మూడవ శతాబ్టి మధ్యమున 
ఇక్ష్వాకులను. చూటుశాతకర్ణులను ఓడించి దక్షిణాంధ్రమును కృష్ణ వరకు ఆక్రమించి 
కాంచీపురమును తన రాజధానిగా చేసికొని పల్లవ ప్రాభవమును నెలకొల్పెను. 
నృపతుంగవర్మ బహురీ శాసనము, శీలహార మారసింహుని కరాద్‌ శాసనము, కశాకుడి 
శాసనము పల్లవులు కొంకణ, అనార్తములకు చెందినవారని, క్షత్రపమంత్రి సువిశాఖుని 
సంతతి వారని నవ(ఖంద) (కొంకణ) రాజ్యాధిపతులని, బ్రాహ్మణ పల్లవుల సంతతి 
వారైనను భారద్వాజగోత్ర బ్రాహ్మణులై ఆంధ్రభృత్యులతో సంబంధ బాంధవ్యము 
కలిగియుంది మిగత బ్రాహ్మణ రాజవంశములతో సమానగౌరవము పొందిరని 
తెలుపుచున్నవి. 

పల్లవుల మూడు ప్రాకృత శాసనములు నాలుగు తరములను పేర్మొను చున్నవి; 
(1) మహారాజు బప్పస్వామి (హిరహదగళ్ళ శాసనము) 2. ధర్మమహారాజాధిరాజు 
శివస్మందవర్మ (హిరహదగళ్ళ, మైదవోలు శాసనములు). 3. యువమహారాజు 
విజయబుద్ధవర్మ త్తే బుద్ధ్యంకుర (బ్రిటిష్‌ మ్యూజియం శాసనములు). వారి సంస్కృత 
శాసనములలో ఒంగోడు శాసనము నాలుగు తరములను చెప్పుచున్నది: 1. మహారాజు 
కుమార విష్ణు, 8. మహారాజ శివస్మందవర్మ 3. వీరవర్మ 4. మహారాజశ్రీ 
విజయస్మందవర్మ - శివస్మందవర్శ్మ, కుమార విష్ణులు అశ్వమేధయాజులు. ప్రాకృత, 
సంస్కృత శాసనముల సమన్వయము ఈ క్రమమును సూచించుచున్నది. 
1. కుమారవిష్టు (వీరకూర్చ, బప్పస్వామి) 2. విజయలేక శివస్మందవర్మ అతని పుత్రులు 


పూర్వపల్లవులు ఇ 409 


3. యువమహారాజు విజయబుద్ధవర్మ, త్తే వీరవర్మ 5. బుధ్యంకుర (శివస్మందవర్మ 
పుత్రుడు). ఉరుపపల్లి, ఒంగోడు (రెండవ) పికిర, కూంగదూర్‌ చూర శాసనములు 
మరికొందరు రాజులను పేర్కొనుచున్నవి : కంద (స్కంద) వర్మ, మొదటి విష్ణుగోపవర్శ, 
రెండవ సింహవర్శ, రెండవ విజయ విష్ణుగోపవర్మ, చెందలూరు శాసనము రెండవ 
కుమార విష్ణుని పేర్కొనుచున్నది. 

తొండై మండలము ఆంధ్రశాతవాహన సామ్రాజ్యభాగముగా నుండెడిది. 
తరువాత అది ఆంధ్రభృత్యుల (వనవాస కదంబ నాగరాజుల) చేతిలోనికి వెళ్లినది. 
వీరకూర్చవర్మ వారి రాజప్రతినిధిగా అచ్చట పాలించుచు కాంచిపురమును క్రీ.శ. 
220 ప్రాంతములో నిర్మించి తన రాజధానిగా, చేసికొని పిదప స్వతంత్రుడై, 
పల్లవప్రాభవమునకు మూలపురుషుడై ఉన్నట్లగుపడును. అతడు వనవస నాగరాజు 
కుమారిని పెండ్లాడి, స్వతః బలవంతుడై, క్రీ.శ.233 ప్రాంతమున ఆ రాజ్యమును 
దాని రాజధాని అయిన వైజయంతిపురమును ఆక్రమించుకుని సర్వస్వతందత్రుడై దక్షిణ 
భారతపతి అయి ఉండును. కదంబులు, తమ మిత్రులు సంబంధులు అయిన ఇక్ష్వాకుల 
సాయముకోరగ వారిర్వురి పోడిమికి వీరకూర్చవర్మ తలవంచవలసి వచ్చెను. మరల 
క్రీ.శ. 252 ప్రాంతంలో కదంబుని, ఇక్ష్వాకు వీరపురుషదత్తుని మరణానంతరం 
వైజయంతి నాక్రమించుకొనెను. అప్పటి కిక్షాకుల, కదంబుల బలము తగ్గినది. 
తరువాత కదంబులు తల ఎత్తగలిగినా ఇక్ష్వాకులు మాత్రము అడగిపోయిరి. ఇట్లు 
వీరకూర్చవర్శ దక్షిణమున ఎదురులేనివాడైై, కృష్ణు తుంగభద్ర, కావేరుల మధ్యదేశమును 
తన సామ్రాజ్యము కావించుకొనెను. తన ఈ ప్రాభవ సూచనగా అశ్వమేదయాజి 
అయ్యెను. ఇది క్రీ.శ. 263 ప్రాంతమున అయి ఉండును. దక్షిణాంధ్రము 
(ఆంధ్రపథము) లోని పల్లవ ప్రాకృత, సంస్కృత శాసనములు దీనిని నూచించును. 
క్రీ.శ. 260 ప్రాంతమున దక్షిణాంధ్రము నాతడాక్రమించి యుండును. 

వీరకూర్చ, మొదటి శివస్మందవర్శలు ఇక్ష్వాకుల దక్షిణాంధ్ర సామ్రాజ్య భాగము 
నాక్రమించుకొనుటే కాక, వారి బీరుదములను వహించి అన్ని విధముల వారి 
ననుకరించిరి. వీరకూర్చ వర్మ క్రీ.శ. 230 ప్రాంతమున కాంచీపురమును నిర్మించి, 
క్రీ.శ.252 ప్రాంతమున విసృత కాంచీరాజ్యమునకు ప్రాభవమును కల్పించి, మైదవోలు 
శాసనప్రకారము క్రీ.శ.265 ప్రాంతము వరకు దానిని పాలించి నట్టగుపడును. 
అప్పటి కాతడు బాగుగా వృద్ధుడై యుండును. అతని మరణానంతరం మొదటి 
శివస్మందవర్మ రాజయ్యెను. రాయకోట శాసన మాతని పుత్రుడు స్మందశిష్యుడు 


సాతవాహనానంతరీకులు * 50 


(శివస్మందవర్మ), బ్రాహ్మణఘటక (ధాన్యకటకము)ను సత్యసేనుని (ఇక్ష్వాకుల 
అనంతరమున ప్రబలిన ఒక శకరాజు) నుండి ఆక్రమించుకొని, దక్షిణాంధ్రమున 
ప ల్లవాధికారము పటిష్టముచేసినట్లు సూచించును. ఏడవ శతాబ్దిలో పల్లవాధికార 
మంతరించు వరకు అది పల్లవరాజు ప్రతినిధుల రాజధానిగా నుండెను. 
క్రీ.శ. 250-270 ప్రాంతం పల్లవ, ఇక్ష్వాకుల పోరాటకాలము, క్రీ.శ. 270 ప్రాంతమున 
ఇక్ష్వాకుల నణచి (శివన్మందవర్మ రాజ్య మద్యాకాలము,) వల్లవరాజు 
వాజపేయాశ్వమేధములు నొనర్చియుందును. శివస్మందవర్శ్మ ఇక్షాకులవలె చక్రవర్తి 
బిరుదు వహించెను. ఈతని రాజ్యకాలము పది సంవత్సరములు (క్రీ.శ. 265-75 
ప్రాంతము) అయి ఉందును. 

యువమహారాజ విజయబుద్ధవర్మ తన తండ్రి మొదటి శివస్మందవర్మ 
రాజప్రతినిధిగా ధాన్యకటకము రాజధానిగా దక్షిణాంధ్రమును పాలించి తన తండ్రి 
తరువాత పది సంవత్సరములు సామ్రాజ్యమును పాలించి యుండును. అతని తరువాత 
అతని పుత్రుడు బుధ్యంకుడు పాలించెను. (క్రీ.శ. 275-85 ప్రాంతం). ఈతనికి 
పుత్రులు లేకపోవుట వలన ఇతని పినతండ్రి వీరవర్శ రాజ్యమునకు వచ్చెను. వీరిరువురు 
దక్షిణాంధ్ర, కుంతలములలో తమ అధికారము నిలపెట్టుకొనుటకు నిత్యము పోరవలసి 
వచ్చెను. దర్శిశాసనము దానిని సూచించుచున్నది. మొదటి శివస్మందవర్మ మృతి 
తరువాత దక్షిణాంధ్రమున కొంతభాగము పల్లవులు కోల్పోయిరి. బృహతృలాయన 
జయవర్శ్మ వారి సమకాలికుడు. బృహతృలాయనుల తరువాత పల్లవులకు ఆనందులకు 
పోరాటము జరిగెను. బుధ్యంకుర, వీరవర్శలు ఈ పోరాటములలో మడిసి యుందురు. 
వీరవర్మ పుత్రుడు రెండవ విజయస్మందవర్శ్మ కాలము వరకు దక్షిణాంధ్రమును పూర్తిగా 
పల్లవులు వశపర్పుకోలేకపోయిరి. ఇతని పరిపాలన కాలము క్రీ.శ. 295-330. 
ఈతని కాలమునుండి సంస్కృత శాసనములను పల్లవులు ప్రకటించ మొదలిడిరి. 
ప్రాకృత శాసనములలోని 'పల్లవ' అయినది. 

విజయస్మందవర్మ కాలమున కదంబులు మయూరశర్మ నాయకత్వమున 
స్వతంత్రులయిరి. మయూరశర్మ చంద్రవల్లి శాసనము దానిని సూచించుచున్నది. 
మయూరశర్మ వైజయంతిలో క్రీ.శ. 310 ప్రాంతమున పట్టాభిషిక్తుడయ్యెను. కదంబులు 
ఆంధ్రమున నైబుతి భాగమున కూడ ఆక్రమించిరి. దక్షిణాంధ్రమున ఆనందులు 
కూడ క్షీణించగా ఉత్తరాంధ్రమున సాలంకాయనులు ప్రబలిరి. విజయస్మ్కందవర్మ 
పుత్రుడు మొదటి సింహవర్మ పరిపాలనాకాలము (క్రీ.శ. 380-42)న పల్లవ, 


పూర్వపల్లవులు 38 ౨] 


సాలంకాయనులకు మైత్రి యుండుటచేతను, మయూర వర్మ మృతి నొందుటచేతను, 
సింహవర్శ దక్షిణాంధ్రమును తన సోదరుడు యువమహారాజు మొదటి విష్ణుగోపవర్మ 
కప్పగించి తాను కుంతలమును పాలించుటకు పోయి ఉండును. వారసులు లేనందున 
ఈతని అనంతరం విష్ణుగోపవర్మ రాజయ్యెను (క్రీ.శ. ౩342-60). ఈతడు 
సాలంకాయన హస్తివర్శతోను, ఇతర రాజులతోను కలిసి సముద్రగుప్తని జైత్రయాత్రను 
నిరోధించెను. నాల్లవశతాబ్దము నుండి పల్లవులు క్షత్రియులుగా పరిగణన నొందిరని 
దర్శిశాసనము సూచించుచున్నది. 

మొదటి విష్ణుగోపవర్మ తరువాత అతని పుత్రుడు ఉగ్రవర్మ (సేనుడు) 
రాజయ్యెను (క్రీ.శ. 360-3). ఈతడు కదంబుల కోటుపడి వారసులు లేక 
మృతినొందుటచే ఈతని సోదరుడు రెండవ సింహవర్శ్మ (ధర్మమహారాజు) రాజయ్యెను 
(క్రీ.శ. ౩363-85). దానితో పల్లవ, కదంబుల పోరాటములో రెండవదశ ముగిసెను. 
“ధర్మ అనుపేరు ధర్మపునరుద్ధరణ సూచించును. వారిర్వురి కాలములో పల్లవులకు 
ఆనందులతోను, హిరణ్యరాష్ట్ర (రేనాడు) వేంగో రాష్టములందలి చోళులతోను పోరాట 
మారంభమయ్యెను. రెండవ సింహవర్మ తరువాత అతని పుత్రడు రెండవ విజయ 
విష్ణుగోపవర్మ (క్రీ.శ. 385-400) రాజయ్యెను. ఈతని కాలమున సాలంకాయనులు 
కూలి విష్ణుకుండినులు ప్రాబల్యములోకి రాగా పల్లవ విష్ణుకుండినుల సుదీర్హ 
పోరాటమారంభమాయెను. తరువాత మూడవ కుమార విష్ణువరకు పల్లవశాసనములు 
లేవు. తరువాత మూడవ స్మ్కందవర్య (క్రీ.శ. 425-36), మూడవ సింహవర్మ 
(క్రీ.శ. 4386-60) పాలించినట్లు తోచును. ఈ కాలములో మొదటి మాధవవర్మ 
విష్ణుకుండినుని రాజ్యకాలములో పల్లవ ప్రాభవము మరుగుపడి, అతని మృతి తరువాత 
తిరిగి తలయెత్తినట్లు తోచును. తరువాత రాజులు : నాల్గవ విజయ స్మందవర్మ 
(క్రీ.శ. 460-95), శాంతివర్మ (క్రీ.శ. 495-503), మూడవ కుమారవిష్ణు (క్రీ.శ. 
503-20), మొదటి నందివర్మ (క్రీ.శ. 520-35), రెండవ బుద్ధవర్మ 
(క్రీ.శ. 5835-45), మూడవ కుమారవిష్ణు (క్రీ.శ. 545-560), నాల్లవ సింహవర్మ 
(క్రీ.శ 560-80). ఈ దశాబ్ది మరల పల్లవులకు క్షిష్టాలమై యుండును. ఆ తరువాతి 
వారు సింహవిష్ణు (క్రీ.శ. 580-600), మొదటి మహేంద్ర (విక్రమ) వర్మ 
(క్రీ.శ. 600-30). 

మూడవ సింహవర్శ తిరిగి దక్షిణాంధ్రమును తన పరిపాలనా కాలము చివరిలో 
ఆక్రమించి గోదావరిని కూడ అతిక్రమించినట్లు అమరావతి శాననము 


సాతవాహనానంతరీకులు ౪ 52 


సూచించుచున్నది. అతని తరువాత అతని పుత్రుడు విజయస్మందవర్మ రాజయ్యను. 
ఈతని కాలములో క్రీ.శ. &472-6 ప్రాంతమున విష్ణుకుండిన రెండవ మాధవవర్మ 
దక్షిణాంధ్రము నాక్రమించెను. కృష్ణవద్దనున్న చోళవాడి నుండి కరికాళ చోళ ఘనుని 
క్రింద విజృంభించి చోళులు పల్లవులను చికాకుపరిచిరి. చోళవాడి (రేనాడు లేక 
హిరణ్య రాష్ట్రము) కడపమండలమున నున్నది. ప్రాచీన చోళ శాసనములు ఈ 
మండలమును పేర్కొనుచున్నవి. వారిది సింహలాంఛనము. చోళశాసనములు 
కరికాలుని పూర్వికుడు ఇక్ష్వాకుడని చెప్పుచున్నవి. ఆంధ్ర, తమిళ చోళులీతని 
సంతతివారే. ఇక్ష్వాకుల నణచిన పల్లవుల మీద వీరికి ద్వేషము. వారి దక్షిణాంధ్రాక్రమణ 
దానిని ప్రజ్వలింపచేసెను. విజయస్మ్కందవర్శకు త్రిలోచన, త్రినయన, త్ర్యంబక, 
ముక్కంటి (కాడువెట్టి) అనుననవి నామాంతరములు. మూడవసింహవర్మ 
బౌద్దోపాసకుడు కాగా. నాల్లవ విసయస్మందవర్శ్మ శైవుడు. హిరణ్య రాష్ట్రవాసియైన 
చాళుక్య విజయాదిత్యుడు కూడ స్వతంత్రుడుకాగోరెనుగాని పల్లవుల చేతిలో ఓడి 
మరణించెను. దక్షిణాంధ్రమున చాల శాసనములు త్రిలోచనుని పేర్శొనుచున్నవి. 
క్రీ.శ. 460-70 విష్ణుకుండినులతోను, 475 ప్రాంతమున కదంబులతోను పోరి 
480-85లో చోళులచే నిర్జితుదై వారి సామంతుడుగా ఇతడు మరణించియుండును. 
పల్లవులు తిరిగి బలవంతులై క్రీ.శ. 5510-20లో చోళుల నోడించిరి. శాంతివర్మ 
చండదండుడు చోళులను నిర్జించెనుకాని కదంబులచే నిర్జితుడాయెను. అతని సోదరుడు 
రెండవ కుమారవిష్ణు పల్లవ ప్రాభవమును పునరుద్ధరించెను. అతని కుమారుడు 
రెందవ బుద్దవర్మ చోళులను పూర్తిగా నిర్దించెను. ఈతడు తన రాజ్యకాలము చివర, 
క్రీ.శ. 543న, దక్షిణాంధ్రము నాక్రమించెను. అతని పుత్రుడు మూడవ కుమార విష్ణు 
దక్షిణాంధ్రమును గోల్పోయి చోళులచే నిహతుడై యుండెను. ఇతనికి వారసులు 
లేరు. ఇతని తరువాత పల్లవులు దక్షిణాంధ్రమున విష్ణుకుందినులున్నంత కాలము 
తలెత్తలేదు. వారి పతనము తరువాత పల్లవ మొదటి మహేంద్ర (విక్రమ) వర్మ తిరిగి 
దక్షిణాంధ్రమును జయించెను. క్రీ.శ. 635 ప్రాంతమున కుబ్ద విష్ణువర్ధనుడు పల్లవులను 
దక్షిణాంధ్రమునుండి పూర్తిగా తరిమివేసెను. ఆంధ్రమునంతను ఒక ఏలుబడికి తెచ్చు 
విష్ణుకుండినుల ప్రయత్నము ఇట్లు తూర్పు చాళుక్యులచేతిలో పూర్తిగా ఫలించెను. 
పల్లవులది వృషభలాంఛనము. వారి ధ్వజము ఖట్వాంగము లేక కపాలదండము. 


మాాడాల 9నవర్తా 


8. సాతవాహనానం౦తరీకుల కాలమున వివిధ పరిస్టితులు 


సాతవాహన సామ్రాజ్యము క్షీణించిన తరువాత వారి సామంతులు వారి 
సామ్రాజ్యము వివిధ ప్రాంతములలో ప్రబలి శాంతిభద్రతలను నెలకొల్ప యత్నించిరి. 
ఇది ఏడవ శతాబ్దమున చాళుక్య సామ్రాజ్య ముదయించువరకు సాగెను. ఉత్తర 
ఆంధ్రమున ఇక్ష్వాకులు, బృహతృలాయనులు, ఆనందులు, సాలంకాయనులు, 
విష్ణుకుండినులు, సాతవాహనులు లేనిలోటు తీర్చ యత్నించిరి. వారన్ని విషయముల 
లోను సాతవాహనుల ననుకరించిరి. వారిలో ఇక్ష్వాకులు, విష్ణుకుండినులు సర్వాంధ్ర 
పతులేగాక దక్షిణాపథపతులుకూడ కాగలిగి సార్వభౌమాధికారము నెరపిరి. ఇతర 
సాతవాహన ప్రాంతములందలి సాతవాహనాంతరీకులపై (ఆంధ్ర భృత్యులు లేక 
చూటుసాతకర్ణులు, కదంబులు, అభీరులు, వాకాటకులు, శైలోద్భవులు 
తూర్ప్చుగాంగులపై) కూడ వీరి ప్రభావము ఉంటూ ఉండెను. సాతవాహన 
రాజ్యాంగము, రాజోద్యోగుల నామాలు, రాజకీయ విధానములు, ఆశయములు వీరి 
కాలమందును సాగెను. వారితర రాజ్యములతో ముఖ్యముగా పల్లవులతో, యుద్ధములు 
తరుచుగా చేయవలసి వచ్చినా, ఉత్తరాంధ్రమును సంఘటితముచేసి తమ ప్రాభవమును 
నెరపగలిగిరి. ఇక్ష్వాకుల తరువాత నుంది మూడు శతాబ్దములు దక్షిణాంధ్రము 
కృష్ణానదివరకు పల్లవుల అధీనములో నుండెను. వారి పాలనలో కూడ దక్షిణాంధ్రము 
శాంతిభద్రతల ననుభవించకలిగెను. ఇట్లు సాతవాహనాంతరీకుల ప్రాభవము క్రింద 
ఆంధ్రమున చాల భాగము తన వ్యక్తిత్వమును నిలపెట్టుకోగలిగెను. ఇక్ష్వాకుల, 
విష్ణుకుండినుల కాలమున సర్వాంధ్రము ఏకమై మరింత వ్యక్తిత్వనును 
సంతరించుకొనగలిగెను. అంతేకాదు; కుంతల, కళింగములపై కూడ ఆంధ్రము 
ప్రభావము కలిగియుండెను. ఈ సాతవాహనానంతరీకులు తమ పరిధులలో తమ 
శక్తిమేరకు సర్వశ్రేయస్సును సమకూర్చ యత్నించుచు చాలమట్టుకు కృతకృత్యులైరి. 
ఆంధ్రవ్యక్తిత్వము, అభివృద్ది క్రమము కుంటుపడక వీరి కాలములో కూడ వృద్ధిచెందెను. 

ఈ కాలములోని శాసనములు, నాణెములు ఇతర ఆధారములు ఆంధ్రమున 
ఆర్థికపరిస్థితులు కూడ చక్కగా నున్నట్లు తెలియచేయుచున్నవి. రాజ్యములో 
వర్తకవ్యాపారములు, వివధ వృత్తులేకాక సముద్రాంతర దేశములతో వర్తక 
వ్యాపారములు కూడ అభివృద్ధిదశలో నుండి దేశము సుసంపన్నముగా నున్నట్లు 


సాతవాహనానంతరీకులు 9 54 


తెలియచేయుచున్నవి. రాజుల దానధర్మములు, వివిధక్రతువులు , బౌద్ధ కట్టదముల 
పునరుద్ధరణ, నాణములపై ఆయా చిహ్నములు దేశములోని ఆర్థిక పరిస్థితులు చక్కగా 
నున్నట్లు సూచించుచున్నవి. ఇది సంఘములోని వివిధభాగములు తమ తమ 
పరిధులలో శక్తివంచనలేక పరస్పర సామరస్యముతో ప్రవర్తించిననేకాని సాధ్యముకాదు. 
సంఘములో బౌద్దులు, బ్రాహ్మణమతస్టులు, వివిధ విభిన్నతలు గల సంఘము లున్నను 
అవి రాజ్యపు నాయకత్వమున పరస్పర సామరస్యముతో మెలగినట్లనిపించును. 

ఇక్ష్వాకుల కాలములో వారు బ్రాహ్మణులై బ్రాహ్మణకర్మ లాచరించినా బౌద్ధము 
బాగుగనే ఉండెడిది. శాసనములనుబట్టి రాజభాష 'ప్రాకృతమై యుందడెనని తోచుచున్నది. 
రాజకుటుంబ స్రీలు బౌద్ధమును చాల ఆదరించిరి. ఇక్ష్వాకుల తర్వాత నుండి బౌద్ధము 
ఎక్కువ ఆదరణ పొందినట్లగుపించదు. అంతేకాక బ్రాహ్మణమతము, శైవవైష్ణవముల, 
ప్రాతిపదికతో పునరుజ్జీవననము నొందినది. అట్లే 'ప్రాకృతము కూడ మరుగునపడి 
సంస్కృతము తలఎత్తసాగినది. నాల్గవ శతాబ్దమునుండి బౌద్ధము ఆంధ్రమున, 
దక్షిణాపథమున క్షీణించ నారంభించి చివరకు అంతరించినది. అయినను మతము 
ఏదయినను రాజ్యము, ప్రజలు మతదురభినివేశము, మతకలహములు లేక పరస్పర 
సామరస్యముతో ఉన్నట్లు తోచును. 

ఇంతేకాక ఆంధ్రము సాతవాహనుల కాలములోవలె మహాంధ్రముగా 
నుండెడిది. సముద్రాంతరదేశములతో వర్తక వ్యాపారములలో పైచేయి కలిగియుండెను. 
సంస్కృతిరంగమున ముఖ్యముగా బౌద్ధ సంస్కృతి, ప్రపంచఖ్యాతి బడసెను. క్రీ.శ. 
మొదటి శతాబ్దమున దేశము ఆచార్య నాగార్జునుడార్జించి పెట్టిన ఖ్యాతిని 
నిలపెట్టుకోగలిగెను. వివిధ దేశముల నుండి ఇచ్చటకు విద్య నేర్చుకొనుటకు వచ్చి 
యూవాణ్‌చ్వాంగ్‌ వంటి బౌద్ధ చైనా యాత్రికులు ఆంధ్ర సంస్కృతిని మెచ్చుకొనిరి. 
అప్పుడు ఆంధ్రులు వర్తక వ్యాపారముల కొరకేకాక ఆంధ్ర సంస్కృతిని వ్యాపింప 
చేయుటకు వివిధ సముద్రాంతర ప్రాంతములకేగి, అచ్చట వలసలు స్థాపించి స్థిరపడి 
సాతవాహనుల కాలములో మహాంధ్ర వ్యక్తిత్వమును కూడ నిలపెట్ట గలిగిరి. 
ఆంధ్రసంస్కృతి ప్రభావము వివిధ సముద్రాంతర దేశములలో (బర్మా, సింహళము, 
మలయా, సయాము, ఇండోచైనా వంటి దూర ప్రాచ్య దేశములలో) వ్యాపించినది. 
నేటికిని దాని చిహ్నములను పరికించవచ్చును. 


ఉమాా9 9వవన్తో. 


సింహావలోకనము 


మూడవశతాట్టి మధ్యభాగము నుండి రమారమి ఏదడవశతాబ్బి మధ్యభాగము 
వరకు అనగా సుమారు నాల్గు శతాబ్దములు ఆంధ్రము సాతవాహనుల కాలములోని 
తన ప్రత్యేక వ్యక్తిత్వములు గోల్పోయినదని కొందరనిరి. కాని ఈ పరిశీలన దృష్ట్వా 
అట్లు కాదని తోచుచున్నది. సాతవాహనుల తరువాత ఆంధ్రమున విలసిల్లిన రాజలు, 
రాజ్యములు ఆంధ్ర వ్యక్తిత్వ ప్రాభవములు నిలబెట్టి సంరక్షించ గలిగిరి. దేశమున 
సాతవాహన సంప్రదాయములను, చక్కగా కొనసాగించి సముద్రాంతర దేశములలో 
ఆంధ్ర వ్యక్తిత్వమునకు గల ఖ్యాతిని సంరక్షించ కలిగిరి. 

ఇంతేగాక మరొక ముఖ్యవిషయమును గమనించవలసి యున్నది. సాతవాహను 
లాంధ్రసామ్రాట్టులైనను, ఆంధ్రమువారి సామ్రాజ్యాంతర్భాగముగా మాత్రమే 
యుండెడిది. మూడవ శతాబ్ది మధ్యభాగమునుండి సాతవాహనంతరీకుల కాలములో 
ఆ దేశము తన పరిపూర్ణ వ్యక్తిత్వమును, సార్వభౌమత్వమును సంతరించుకొనుటే 
కాక సామ్రాజ్యధిపత్యము కూడ కొన్ని కాలములలో అనుభవించినది. అనగా 
సాతవాహనానంతరీకుల ప్రారంభము, ఆంధ్రముయొక్క పరిపూర్ణ వ్యక్తిత్వ 
సార్వభౌమత్వముల ప్రారంభము కూడ. తరువాత వచ్చిన చాళుక్యులు, కాకతీయులు, 
రెద్దిరాజులుకూడ దీనిని నిలబెట్ట గలిగిరి. మరల విజయనగర సామ్రాజ్యకాలములో 
ఆంధ్రము ఒక మహాసామ్రాజ్యాంతర్భాగమై పోయెను. ఇట్లు సహస్రాబ్దికి పైగా నున్న 
ఆంధ్రము యొక్క ఈ విశిష్టత ఈ సాతవాహనానంతరీకుల కాలములో ఉద్భవించినది. 
సాతవాహనుల కాలములో సామ్రాజ్యాంతర్భాగముగ ఉండిన ఆంధ్రమునకు తమ 
కాలమున ప్రత్యేక వ్యక్తిత్వమును సంతరింపజేసి నిరాటంకముగా దీనిని వారు 
కొనసాగింపజేసిరి. 


ఆాాాం అవానానా 


01201. ౧2౮6 


01201. ౧2౮6 


తెలుగు భాష వికాసం 





తెలుగు జాతి భాషా సంస్కృతులపై నేటి యువతరానికి ఆసక్తి కలిగించేలా 
ప్రణాళికలు తయారుచేయడం. 


ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారిని ఒక వేదికపై చేర్చి భాషా 
సంస్కృతులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్మారాలు కనుగొనడం, 


తెలుగుభాష ప్రపంచ భాషలతో సరితూగేలా అంతర్జాలంలో 
ఉపయోగించడానికి చర్యలు చేపట్టడం. 


తెలుగు పాలన, బోధన, ప్రసార మాధ్యమ భాషగా వినియోగించేందుకు 
చర్యలు తీసుకోవడం. 


తెలుగు వారి జానపద, సంప్రదాయ కళారూపాల ప్రదర్శనలకు, 
ప్రచారానికి ప్రణాళిక రూపొందించడం. 


తెలుగు జాతి ప్రాచీనతలను, ప్రశస్తిని వెలుగులోకి తేవడం. 


తెలుగు జాతి చరిత్రపై, భాషపై గ్రంథాలు ప్రచురించి కొత్త పారిభాషిక 
పదాలు తయారుచేయడం, 


తెలుగు భాషను అభ్యసించే వారికి సరళమైన శైలిలో పాఠ్యగ్రంథాలు, 
బోధనోపకరణాలు తయారు చేసే ప్రణాళిక రూపొందించడం. 


తెలుగు నేలపై గల చారిత్రక, ఆధ్యాత్మిక స్థలాలకు, పర్యాటక 
కేంద్రాలకు ప్రాచుర్యం కల్పించడం. 


తెలుగు సంస్కృతి ప్రకాశం 


